భావాలు - బంగారాలు 
భావోక్తులు 


దా॥ వెలిచాల కొండలరావు 


భావాలు - బంగారాలు 
భావోక్తులు 


(వికాసం, వినోదం) 


డా॥ లెల్పాల కొండలరావు 


Bhavoktulu 


By 
Dr. KONDAL RAO VELCHALA 


Published by 
Vishwanatha Shitya Peetam's 
SISTER NIVEDITA FOUNDATION PUBLICATIONS 


11-4-654/3, Near Niloufer Hospital, Red Hills, Hyderabad - 500 004. 


Phone: 23396358; 9848195959, e-mail : vkrao@sncps.com 


First Edition 2013 


© Dr. V. Kondal Rao 


Rs. 125/- 


Copies can be had from 
All Leading Booksellers in India and from the Foundation 


Printed at: 


భావోక్తులు 


భావ మౌక్తికాలు 
డా॥ వెల్పాల కొండలరావు గారు విలువలు తెలిసిన రచయిత. వారు 
అనేక రచనలు చేశారు. అనువాదాలు కూడా అందించారు. జయంతి పత్రికను 
వారు నిర్వహిస్తున్న తీరు అనితర సాధ్యం. సృజనాత్మకత, సమతుల వివేచన వారి 
సాహితీమూర్తికి ద్వినేత్రాలు. పలితకేశులే కాదు పరిణత మనస్కులు. వారి 
సాహితీక్షేతం సుసంపన్నం, హరితవనం. 


ప్రస్తుతం మనముందున్న “భావోక్తులు” ఒక విలక్షణ రచన. వారి మనః 
క్షేత్రంలో పల్లవించిన భావరత్నాలను గుదిగుచ్చి మనకిచ్చారు. సాధారణంగా ఒక 
రచయిత గ్రంథంలో కొన్ని మాటలు సూక్తి ప్రాయంగా ఉంటాయి. వాటికోసం 
వెతుక్కోవాలి ఒక్కోసారి. అయితే కొండలరావుగారి ఈ భావోక్తులు ఇంత రాశిగా 
ఎలా రూపొందాయో ఆశ్చర్యం వేస్తుంది. అన్ని సూక్తిప్రాయోక్తులే. కొన్ని మనసులో 
పరిమళించిన మల్లెలు, కొన్ని వనజ్యోత్సులు, కొన్ని మెరువు తీగలు, కొన్ని 
కశాఘాతాలు, కొన్ని ఉల్మాపాతాలు. ఉద్ధరించాలంటే అహమహమికతో అవి 
ముందుకు వస్తాయి. కొంచె కటువుగా ఉన్నా వారు చెప్పినట్లు ఆధునిక మనిషి 
బుర్రంతా ఒక కలగూర గంప, మురికి కొంప, ముళ్ల కొంప అనేది వాస్తవమే కదా. 


ఎన్నో భావాలకు పందిరి వేసిన డా॥ వెల్పాల వారికి హార్థికాభివందనాలు. 


- ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 
ఉపాధ్యక్షులు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


డా॥ వెల్లాల కొండలరావు 3 


భావోక్తులు 


ఈ పుస్తకానికి నేను “భావోక్తులు” యని నామకరణం చేశాను. అంటే, నా అభిప్రాయంలో 
భావ ప్రధానమైనవియని. భావ ప్రధానమైనవే కదా మరి సాహిత్యం లాంటివవుతాయి? 
తక్కినవి, పిచ్చాపాటి, మాటల్లాంటివి, అభిప్రాయల్లాంటివి కదా! వాటిలో ఏదో ఒక అర్థం 
ఉంటే ఉండవచ్చుకాని అందం మాత్రం ఉండదని నా అభిప్రాయం. అలాంటి అర్థం ఉండి 
అందం లోపించిన వాటిని భావ (ప్రధానమైనవి కావు కనుక భావోక్తులు అని అనడం సబబు 
కాదేమో. 


మరి అలాంటప్పుడు మనం అందం మరియు అర్థం రెండూ ఉన్నవాటిని ఏమందాం? 
“భావోక్తులు” అంటే, భావం లేనిది ఏముంటుంది యని (ప్రశ్నించవచ్చు (ప్రశ్నించేవారు. 
అది నిజమే కాని అర్థం వేరు భావం వేరు కదా మరి. 'అరటి' అంటే అర్థం ఉంది కాని దాని 
గురించి ఏదో కొంత చెబితేనే కదా ఆ చెప్పింది భావమౌతుంది? ఆ స్ప ప్పేది కూడా కాస్త 
ఆలోచనాత్మకంగా, అందంగా కూడా ఉంటేనే కదా దానిని మనం “భావోక్తి'యని అనాల్సింది. 
అలాంటి వాటికి ఒక అస్తిత్వం కల్పించాలని, వాటిని భావోక్తులు అని నామకరణం చేస్తే 
బాగుంటుందని అభిప్రాయపడి ఆ పనిచేశాను. లోగా “రసోక్తులు”యని కూడా నేనొక 
పుస్తకానికి నామకరణం చేశాను. ఇవి కూడా భావాలు కలవే కాని, అందమైనవే కాని వాటికి 
తోడుగా రస ప్రధానమైనవి. అంటే, దాదాపు కవితల్లాంటివి, కవిత్వంలా భాసించేవి. కాని 
భావోక్తులు మాత్రం రస(ప్రధానమైనవి కాకపోవచ్చు. 


అందం మాత్రమే రసం కాదు కదా? అందం ఆనందమైతేనే కదా అది రసమౌతుంది. 
ఆనందంలో కూడా నానా తీర్హ ఆనందాలుంటాయి కదా! అందుకే కదా ఆ నానాతీర్ల 
అందాలను నానా తీర్ల రసాలుగా చెప్పారు మన పూర్వీకులు. 


విశ్వనాథ సత్యనారాయణ గారు “భావమంటే కాలాన్ని దూరంగా చూడడం” అంటే 
“భావించడం” అని అన్నారు. భావం అనడానికి భావించడం, ఊహించడం, అంతేకాదు, 
అర్థవంతంగా, అందంగా భావించడం. విశ్వనాథ వారే “భావం ఒకదానిని ఆ(శ్రయించి 
పుట్టును, వస్తువు లేకుండా ఊహ ఉద్భవించదు కదా!” అని కూడా అన్నారు. వారే “భావం 
సంస్కృతీ సంస్కార జన్యం” అని, “శబ్ద ప్రయోగం భావోద్రేకాన్ని బట్టి ఉంటుంది, భావో ద్రేకం 
మనిషి మానసిక స్థితిని బట్టి” అని కూడా అన్నారు. 


కనుకనే, “భావం”, “భావోక్తి” యనునవి మామూలుగా అనుకునే, ఉపయోగించే 
పదాలు మాత్రం కావు, లోతైన పదాలు అని నేనభిప్రాయపడి, వాటి స్థాయి మామూలు 
మాటల స్థాయి కంటే ఉన్నతమైనది కనుక అలాంటి వాటినన్నిటినీ “భావోక్తులు” అని అనడం 
సమంజసమని, వాటికి ఒక అస్తిత్వం లాంటిది కల్పించినవారమౌతామని ఆ నామాన్ని 
ఎన్నుకున్నాను. అలాగే గతంలో రస(ప్రధానమైన వాక్యాలను “రసోక్తులు” అని అనడం 
భావ్యమని వాటికి అలాంటి నామాన్ని సూచించడానికి సాహసించాను. 


4 భావోక్తులు 


వికాసం 
మనిషి మనిషిగా ఒక సంఖ్య, మానవునిగా ఒక సంస్కారం. 
దేశం గురించి తెలియక పోవడం, రేశం గురించి తెలియకపోవడం రెండూ సమానం. 
మనిషే మనిషికి క్షేమం, మనిషే మనిషికి క్షామం. 
సృజన విలువలను విలువైనవాటిలోకి మార్చడం. 
బిగ్గరగా ప్రార్థించడం, బిగ్గరగా చదవడం సమానం. 
జీవితంలో అతి వికారమైనది ద్వేషం, అతి వినోదమైనది వేషం. 
జీవితంలో కాస్తంత హస్యమే లేకపోతే జీవితమంతా నైరాశ్యం. 
కంటిని స్పందించేది కాయం, హృదయాన్ని స్పందించేది సంస్కారం. 
ముడి పదార్థం వడి పదార్థం కావడమే అందం, చైతన్యం. 
అందం లక్షణం, అందమైనది కళ, అంద విధానం శాస్తం. 
క్రియ విశ్వాసం యొక్క పర్యవసానం. 
అనుభవంతో నేర్చుకునేది వివేకం, అధ్యయనంతో నేర్చుకునేది జ్ఞానం, విజ్ఞానం, పాండిత్యం. 
నవ్యత ముఖ్యమే కాని సవ్యతతో పాటు నవ్యత అంతకన్నా ముఖ్యం, సౌఖ్యం. 
సంఘమే మనిషి సారానికి, సార్గానికి భూతద్దం. 
జీవం సజీవం కావడమే చైతన్యం. 
ఏది అద్భుతమో అదే అందం, ఏది అద్వితీయమో అదే ఆనందం. 
కష్టాల్లోకల్తా అతిపెద్ద కష్టం స్వేచ్చను కాపాడుకునే కష్టం. 
విశ్వాసం లేని భక్తి వింత ఆచారం. 
అన్నిగౌరవాలను మించిన గౌరవం ఆత్మ గౌరవం. 
ఒక విషయం అర్థం కాకపోవడం అర్థం కాకపోవడం కాదు, దానితో పరిచయం లేకపోవడం. 
చూడడం చూడడమే కాదు, పరీక్షించడం పరిశీలించడమే కాదు, పలికించడం, ఉలికించడం. 
ఎదగడమంటే జీవితాన్ని అర్థవంతం, సార్ధవంతం చేసికోవడం. 
సృజన స్టూలాన్ని సూక్ష్మీకరించడం, సవ్యాన్ని నవ్యంగా ప్రతిబింబించడం. 


డా॥ వెల్లాల కొండలరావు 5 


మనిషి ముందొచ్చే మనిషికి సంకేతం. 

ఏది చైతన్యమో, ఉజ్జీవమో, సజీవమో అదే రసం. 

మతం గతమూ కాదు, వ్రతమూ కాదు, మానవత్వం. 

సామ్యవాదం ఉన్న బీదరికాన్ని పంచుకోవడం కాదు, లేని పెన్నిధిని పెంచుకోవడం. 
సత్యానికి దగ్గరికి రావడం అందం, అందానికి దగ్గరికి రావడం ఆనందం. 
తన కొరకు కొట్టుకునేది హృదయం, ఇతరుల కొరకు కొట్టుకునేది సహృదయం. 
ఏది చమత్కారమో అదే సృజనకు అసలుసిసలైన కారణం. 

నిజమైన నాగరికత దూరాలు దగ్గరకావడం కాదు, దూరస్తులు దగ్గరకావడం. 
చూడడం చేయడానికి ఊతం, చెప్పడానికి చేయూతం. 

అన్ని మెరుగుదలలకు మానవ వనరుల మెరుగుదలే మూలం, ఆధారం. 
సంస్కారం మరేమీకాదు మనిషి మనీషలోకి మారడం. 

ఐక్యత చేతులు కలవడం కాదు, చేతలు కలవడం. 

కాయం మరేమీకాదు, ఆత్మ ఆకారం దాల్చడం. 

మనిషే మనిషికి ప్రమోదం, మనిషే మనిషికి ప్రమాదం. 

ఏది సార్వకాలీనమో అదే నవ్యం, అదే సవ్యం. 

కరుణలేని హృదయం సుఖరోగి సౌందర్యం. 

అనైతికత అత్యాశ పర్యవసానం. 

న్యాయం నయంగా స్వయంగా బ్రతకడం. 

విద్యే ప్రతి పరిమాణానికి తూకం, ప్రతి పరివర్తనకి ప్రమాణం. 

అర్జానికి అధ్యయనం, సార్ధానికి అనుభవం. 

కార్మికునిది పని, కళాకారునిది పనితనం. 

కాలమే అన్నిటికన్నా పెద్ద గాలం. 

విలువలకు జ్ఞానం, నిలువలకు ప్రపంచజ్ఞానం. 


చిత్రం ! మనిషి మనిషిని చంపితే నేరం, జంతువును చంపితే మగతనం. 


6 భావోక్తులు 


అర్థవంతమైన అనుభవం అక్షరాలా ఆత్మ సాక్షాత్కారం. 

అనుభవం కాదు ముఖ్యం, దాని ప్రభావం. 

శరీరానికి స్నానం, హృదయానికి సంస్కారం, మేధకు అధ్యయనం. 

ఎంత జ్ఞానం కావలంటే చంపుకోవాలి అంత అహం, పెంచుకోవాలి అంత వినయం, వివేకం. 
పనికి పరిహారం, పనితనానికి అదనంగా హారం. 

చాలక అడిగేది బిచ్చం, చాలి అడిగేది తుచ్చం. 

జ్ఞానం విషయ సముదాయం కాదు, విషయ సమన్వయం. 

మతం జ్ఞానం కాదు, హితం”. 

విజయం ఊహ కాదు, పచ్చిగణితం. 

వినడం వినడమే కాదు, గుర్తించడం, గౌరవించడం. 

యధావిధిగా చేసేది పని, యజ్ఞంగా చేసేది పనితనం. 

ఉన్నతి లేకుండా ఉనికికి లేదు అర్థం, సార్ధం. 

ఇల్లు అద్దం, సంఘం భూతద్దం. 

ప్రతిభ రూపంగా అందం, గుణంగా సంస్కారం. 

పండితుడు కావడం కాదు ముఖ్యం, పాండిత్యాన్ని పంచుకోవడం. 

మతానికి పత్యం కాదు కావలసింది, సత్యం. 

విజ్ఞానం జ్ఞానాన్ని జ్ఞానంతో ముడిపెట్టడం. 

వాపోవడం లేకపోవడాన్ని ఇనుమడించడం. 

ఒకరి గురించి అదే పనిగా ఆడిపోసుకోవడం, వారికి లేని కీర్తి నార్జించి పెట్టడం. 
విద్య మగాన్ని మోగన్ని పురుషున్ని పురుషర్థిని చేసే ఆయుధం. 

మతాలన్నీ చెప్పేవి ఒకటే, మతిలేక అవుతాం కుహనామతులం. 

జ్ఞానానికి పడితే పట్టోచ్చు దశాబ్దం, కాని సంస్కారానికి పడుతుంది శతాబ్దం. 
ఆడేది కళ, ఆడించేది శాస్తం. 


శక్తి అణువు పరమాణువులోకి మారడం. 


డా॥ వెల్లాల కొండలరావు 7 


విద్యంతా అర్జాన్ని అందంగా, అందాన్ని అరవంతంగా చెప్పడం. 
ఠా (©) 

మూఢత్వం మూఢునికి తాపం, ముందున్న వాని పాలిటి శాపం. 

సృజనకు మదింపు కన్నా కుదింపు ముఖ్యం. 

విద్య అవసరమే కాదు ఆరోగ్యం. 

పాపం నేరం కాదు అజ్ఞానం. 

విద్య గతకడం కాదు, వెతకడం, పట్టుకోవడం. 

పని ద్వారా క్షేమం, పనితనం ద్వారా సంక్షేమం. 

చైతన్యం నిశ్శబ్దం శబం కావడం. 

a > > 


wa 


అసహనానికి అపార్థం అసలు కారణం. 
మనిషి దేవుని సృష్టి కాదు దేవుని ప్రతిబింబం. 
మాట్లాడ రాకపోవడం మరణంతో సమానం. 
శిల్పం మరేమీ కాదు శబ జొచిత్యం. 
> 

అద్వైతం అందరిని ఒకరిలో ఒకరిని అందరిలో చూడడం. 
కవిత అర్థం కాదు రమణీయార్థం. 
“కమ్యూనికేషన్‌” పద్దతిగానే కాదు పసందుగా కూడా మాట్లాడగలగడం. 
అందాన్ని చూడడం భాగ్యం, అభ్యసించడం అభ్యుదయం. 
సహనం సంస్కారంలో సగ భాగం. 
కవిత్వం జీవితాన్ని వింతగా, విచిత్రంగా విశ్లేషించడం. 

se 
చదవడం చదవడమేకాదు, మారడం, పరివర్తన చెందడం. 
కష్టంగా చేసేది పని, ఇష్టంగా చేసేది పనితనం. 
సౌందర్యం పదార్థం కాదు, ప్రభావం. 
ఏది శుదమో అదే సవ్యం, అదే నవ్యం. 

లా 


అందం రూపం ద్వారా అద్భుతం, గుణం ద్వారా అద్వితీయం. 


8 భావోక్తులు 


స్నేహంగా సేవాభావంగా జీవించడమే ఆధ్యాత్మికం. 
విద్య విషయాలు వెదకడం కాదు, వికాసాలు, వివేకాలు వెదకడం. 
మొక్క కావడం దీపం, కలుపు మొక్క కావడం శాపం. 
శక్తి వ్యక్తికావడం జీవం, వ్యక్తి వ్యక్తిత్వంలోకి మారడం చైతన్యం. 
చరిిత్రంతా వారసత్వం, ఆశీర్వాదం. 
రచన యజ్ఞం, భావం అజ్యం, భాష ఆచారం, అభివ్యక్తి ప్రయోజనం. 
ప్రతిభ అసామాన్యాన్ని సామాన్యాన్నుండి పిండుకోవడం. 
విశ్వాసం కప్పుకోవడం కాదు, ఒప్పుకోవడం. 
పరిశోధన శోధించడం కాదు, సాధించడం, పట్టుకోవడం. 
బీవితం స్వప్నం, బీవించడం యజం. 
Sy 

కలిసి చేసేది పని, కలిసి మెలిసి చేసేది పనితనం. 
భావానికి శబ్దం, దావానికి నిశ్శబ్దం. 
జ్ఞానం బాధను తప్పించే ఉపాయం. 
ఏది ఎప్పటికి సవ్యమో అదే ఎప్పటికి నవ్యం. 
అభివృద్ది అదృష్టం నుండి ద్రుష్టంలోకి అడుగు వేయడం. 
అరానికి శబం, అంతరారానికి నిశ్శబ్దం. 

థె యలు థె ఠా 
ఐక్యత మాటలు కలవడం కాదు, బాటలు కలవడం. 
జరిగింది ఇతిహాసం, జరగవలసింది సాహిత్యం. 
(ప్రతిభ దూరాన్ని దగ్గరగా చూడడం. 
జ్ఞానం వివరం కాదు సవివరం. 
అహింస హింసించకపోవడం కన్నా ఎక్కువ ద్వేషించకపోవడం. 
భాషంతా భావానికి పక్కలు వేయడం, రెక్కలు తొడగడం. 


అర్థాలు తెలియడమంటే సారాలు తెలియడం, సార్థాలు తెలియడం. 


డా॥ వెల్లాల కొండలరావు 


నివసించే చోటు నిలయం, వికసించే చోటు ఆలయం. 

Epigram అంటే ఒక టన్ను అర్థాన్ని ఒక (గ్రాము శబ్దాల ద్యారా అందించడం. 
విద్య చదవడం కాదు, మార్పు కొరకు నేర్పుతో నేర్చుకోవడం. 

జీవితానికి కావాలసింది నిష్కామం కాదు, నిబ్బరమైన కామం. 

కన్నీటిని కూడా పన్నీటిలోకి మార్చేది కవిత్వం. 

అందం రసం, ఆకర్షణ పాదరసం. 

అనుభూతి లేని మనిషి అచ్చమైన భూతం. 

ఏది ఖచ్చితమో అది వ్యవసాయం, ఏది కుచ్చితమో అది వ్యవహారం. 

గొప్ప సౌందర్యం అనుభవం కాదు సాక్షాత్తు దైవదర్శనం. 

నిజమైన చూడడం వీక్షించడం కాదు పరీక్షించడం. 

ఎంత పదార్ధానికి దగ్గరైతే అంత పరమార్థానికి దూరం. 

ఏది శ్రేయమో అదే భావ్యం. 

విజ్ఞానం వికాసమే కాదు వినోదం. 

ఎంత స్వార్థానికి దగ్గరైతే అంత సార్ధానికి దూరం. 

ఆకృతి సుకృతికావడమే సంస్కారం. 

ఇం(ద్రియాలను స్పందించేది మోహం, అతీంద్రియాలను స్పందించేది రసం. 
ఆర్థిక బీదరీకం ఆర్థిక బీదరీకం కాదు, తరచి చూస్తే పారమార్థిక బీదరీకం. 
నవ్యతకు గతం మరణం, పురాతనం శాపం. 

చెప్పేది చేయడం చేసేది చెప్పడం సత్యం. 

నిజాయితీ నీతిగా పరిపాలించడం. 

ఏది సామాజిక జొచిత్సమో అదే సమంజసం, సామ్యవాదం. 

కాలమే అన్ని జొషధాలను మించిన జొషదం. 

రసం జీవభావంకాదు, సజీవ భావం, ఉజ్జీవ భావం. 


నిస్వార్థమంటే నిబ్బరమైన స్వార్థం. 


10 భావోక్తులు 


అవిద్య అవిద్యే కాదు అనారోగ్యం. 

(ప్రతి నేరం మొదటి నేరానికి మరో సంపుటం. 

ఎన్నిసార్లు మనిషి మనిషిగా జన్మించాలంటే అన్నిసార్లు మనిషి పాటించాలి మానవత్వం. 
మతాచారం మతంలో ఒక భాగమే కాని కాదు దాని ఆసాంతం. 
మనిషి మనీషగా మారడమే మంచితనం. 

సంస్కృతి ఆదర్శ జీవితాలకు పట్టే అద్దం. 

రసం స్థూలం సూక్ష్మం కావడం. 

హృదయానికి హృదయమెంత దగ్గరో అంత దూరం. 

రసం ఆకారం ఆత్మలోకి మారడం. 

విద్య సత్యాన్ని కనుగొనడం, సంక్షేమాన్ని సాధించడం. 

నిజమైన పని (ప్రేమకు (ప్రతి రూపం. 

భావానికి మాట, దావానికి మౌనం. 

(ద్రవ్యం నుండి సవ్యాన్ని పిండుకోవడం దర్శనం. 

నిజాయితీ లేకుండా సాధ్యం కాదు నిజం. 

జ్ఞానం తెలిసికోవడమే కాదు, తెలిసికోరడం. 

రసం జీవం జీవాత్మను స్పుసించడం. 

శిల్పం ప్రధానంగా భారసామ్యం, సమతులం. 

మనసుకు ధ్యానం, మస్తిష్కానికి జ్ఞానం. 

గొప్ప సౌందర్యం కావడం కాదు, అవుతూనే ఉండడం. 

విద్య విషయాలను తూర్చాల పట్టడం, జల్లెడ వేయడం. 
సత్యానికి దీవించడం కాదు కావాలసింది, జీవించడం. 

ధ్యానం జ్ఞానాన్ని మంచి నీటితో చేయించే స్నానం. 
సంస్కరించబడింది అధునాతనం, సంస్కరించబడంది పురాతనం. 


మనిషి గురించి తెలిపేది జ్ఞానం, మనీష గురించి తెలిపేది ధానం. 
Ein ల్రీ 


డా॥ వెల్లాల కొండలరావు 11 


మనిషి మనీషకు ముడి పదార్థం. 

దైవవాదం దైవవాదంకన్నా ఎక్కువ దైవత్వవాదం. 

ఏ గుడీ, ఏ బడీ, తల్లి ఒడితో కాదు సమానం. 

నిజమైన చూడడం ఒకరిని అందరిలో, అందరిని ఒకరిలో చూడడం. 
ముడికి హాస్యం, విడికి అపహాస్యం. 

గుడికి మతం, వడికి శాస్త్రం. 

మతానికి మరోపేరు గుణ శాస్త్రం. 

పని పని కాదు యజ్ఞం. 

రాయిలో కూడా సాయిని చూడడం తాత్తికం, దార్భనికం. 
సహించడం సంస్కారం, సాధించడం సాహసం. 

చిత్రం! ఘడియ ముందరిది ఆధునాతనం, ఘడియ వెనకది పురాతనం. 
దావాగ్ని లావాన్ని కన్నా ప్రమాదం. 

దువ్వడానికి నవ్వడం ఉపోద్దాతం. 

మతం (వ్రతం కాదు, కృతం, సుకృతం. 

సాహిత్యం విషయాలను వింతగా, హితాన్ని కథగా చెప్పడం. 
నాయకత్వం నలుగురు సరేననడం. 

గుర్తుకన్నా గుర్తింపు ముఖ్యం. 

చదువు వడెవేయడం కాదు, వడెబోయడం. 

గుణం లేని గుండె దీపం లేని దేవాలయంతో సమానం. 

జ్ఞానం విషయాలు తెలియడం కాదు, విలువలు తెలియడం. 

ఎంత దృష్టి సూక్ష్మమయితే అంత సృష్టి సూక్ష్మం. 

వికసిస్తే వ్యక్తిత్వం, విజృంభిస్తే శక్తిత్వం. 

జీవితం ఉండడం కాదు(n0t being), కవడo(but becoming). 
సాహిత్యం అందమైన మతిబింబం యొక్క అందమైన (ప్రతిబింబం. 


12 భావోక్తులు 


సత్యం చక్కని విలువ, రాజకీయం చిక్కైన వ్యవహారం. 
చర్యలేని జ్ఞానం వ్యర్థం, జ్ఞానం లేని చర్య ప్రమాదకరం. 
హింసకన్నా నింద హీనం, అవమానం. 

జ్ఞానం ముడిపెట్టడం కాదు, ముడివిప్పడం. 

హృదయంలో జనించే ధ్వని ప్రతిధ్వనే కవిత్వం. 

ఏకాంతం మనసుతో మమేకం కావడం. 

సానుభూతి సగం న్యాయం. 

విద్య సమాచారం కాదు, సందేశం. 

నిదర్శనం కొరకే ప్రదర్శనం. 

రూపం సాక్ష్యం, నైరూపం లక్ష్యం. 

సాహిత్యం ముద్దు ముద్దు మాటల్లో ముగ్గులు వేయడం. 
పుణ్యం పూజించడం కాదు, పూజకొరకు పూయడం. 
క్షేమానికి పని, సంక్షేమానికి పనితనం. 

సభ్యత కలది సమాజం, లేనిది సమూహం. 

స్వయం సమృద్దే స్వాంత్రానికి స్వజాతీయతకు నిదర్శనం. 
స్వరాజ్యానికి స్వేచ్చ, సురాజ్యానికి త్యాగం. 

జ్ఞానం భూతల స్వర్గానికి వేసే సోపానం. 

వెంట నడవడం కాదు కావలసింది, వెనువెంట నడవడం. 
ఆధ్యాత్మికత మరేమీ కాదు, హృదయం సహృదయం కావడం. 
విద్య పట్టా కాదు, పరివర్తనం. 

రామాయణం రమణీయం, భాగవతం కమనీయం, భారతం గమనీయం. 
మనిషి ఫలం కావడానికి పుట్టించబడిన పుష్పం. 


జ్ఞానం వివరం కాదు, సారం. 


డా॥ వెల్లాల కొండలరావు 


విలువలకు కళ, వలువలకు శాస్తం. 

చదవడం వల్లించడం కాదు, వరించడం. 

ఈ లోకమంతా ఒక భావం, కనబడేదంతా దాని స్వభావం. 

చెట్టును చూడడం సందర్శనం, చెట్టు ద్వారా దాని నిర్మాతను చూడడం దర్శనం. 
అతి ధనవంతుడు కావాలంటే ఒకే ఒక మార్గం, పెడమార్గం, ఎడ మార్గం. 
పెరగడం ముఖ్యమే కాని, కూడా పెరగడం ముఖ్యమే కాదు సౌఖ్యం. 
అర్థాలు తెలియడం విద్య, అంతరార్జాలు తెలియడం వికాసం. 

సృజన సామాన్యాన్నుండి అసామాన్యాన్ని పండుక వడం; 

సాహిత్యం హితాన్ని బుతంగా బోధించే సాధనం. 

ఆదర్శవాదం ఉన్నదానికన్నా ఉత్తమం సాధించగోరడం. 

ఆశావాదం, అంతా మన మంచికేననుకొను దృష్టి దృక్పధం. 

నిరాశావాదం అంతా మన చెడుకే ననుకొను నైజం. 

(ప్రేమతో ఇచ్చేది స్వచ్చం, (ప్రేమతో కాక ఇచ్చేది బిచ్చం. 

ఆధ్యాత్మిక పేదరీకం వలననే ఇతర పేదరీకం. 

ప్రేమ గుణం, సేవ దాని రూపం. 

నీవేమయింది కాదు ముఖ్యం, ఎలాగయింది అంత కన్నా ముఖ్యం. 

ఇష్టం లేకుండా కష్టం రాణించదు, పైపెచ్చు నష్టం. 

అన్ని తెలియడం ముఖ్యమే కాని ఆత్మ తెలియడం అన్నిటికన్నా ముఖ్యం. 
ఏది సంస్కరించబడిందో అదే నవ్యం, అదే సవ్యం. 

మనిషిని పనిమనిషిగా మార్చడం సులభం, మానవునిగా మార్చడం దుర్లభం. 
పరంపర గతం కాదు (ప్రస్తుతం కాదు, నిరంతరం. 

నిష్కామం కాదు సాధించాల్సింది, నిబ్బరమైన కామం. 


విద్యాలయం విద్యాలయం కాదు చికిత్సాలయం, విద్య విద్యకాదు జొషధం. 


14 భావోక్తులు 


ఒక వాక్యంలో చెప్పేది అనుభవం, పది వాక్యాల్లో చెప్పేది పాండిత్యం. 
సృజన పాతవి మెరుగుపరచడం, కొత్తవి కనుగొనడం. 

కాలమే అన్నిటికన్నా పెద్ద గాలం. 

జ్ఞానం వికాసమే కాదు, వినోదం. 

బాధను భరించడమే సంస్కారం. 

సహనమే అసలు సిసలైన సంస్కారం. 

నిరాకృతి ఆకృతికావడమే ఓంకారం. 

పాపం నేరం కాదు అజ్ఞానం. 

దొంగిలి కన్నా ఎంగిలి నేరమే కాదు, ఘోరం, (క్రూరం. 

ఎందుకనేది తెలిస్తే ఎలాగనునది సులభం, సరళం. 

నేరం వ్యక్తిగతం కన్నా ఎక్కువ వ్యవస్థాగతం, సాంఘికం. 

మతం లేని మనిషి కళ్ళెం లేని గుర్రం. 

ప్రేమలేని శక్తి పెంకె, శక్తిలేని పేమ పేలవం. 

జీవితం యొక్క ధ్యేయం స్వయం సార్ధకతను సాధించడం. 

క్షేమం లేకుండా లేదు సంక్షేమం, సంక్షేమం లేకుండా లేదు శాంతం, ప్రశాంతం. 
ముసిష్ని గొప్పతనం మనిషి మనిషిగా పుట్టడం కాదు, మనిషి మనిషిగా మెట్టడం. 
జీవితం కాలం, యవ్వనం దానిలో వసంతం. 

నాగరికతకు శాస్తం, సంస్కృతికి సంస్కారం. 

మనిషే మనిషికి కొలమానం, వెలమానం. 

నేరం ఒకరికి బేరమైతే, ఒకరికి భారం. 

సృజనంతా స్వేచ్చా పర్యవసానం. 

హృదయం సహృదయమైతే దేవాలయం. 


యోగం రూపం రూపాంతరానికి ప్రయాణించడం. 


డా॥ వెల్లాల కొండలరావు 


15 


ప్రయోజనం సారం సార్థకంకావడం. 

సజీవం కావడం జీవి వచనం నుండి ప్రవచనంలోకి మారడం. 

వికాసం వ్యక్తి వ్యక్తిత్వంలోకి మారడం. 

జీవితం యొక్క లక్ష్యం సత్యాన్ని వెదకడం, సౌందర్యాన్ని కనుగొనడం. 

జ్ఞానం తెలిసికోవడం ద్వారా కలిసిపోవడం. 

గోత్రం కన్నా నేత్రం ముఖ్యం. 

జీవికీ జీవికీ భేదం వయస్సు కాదు నిర్లయించేది, అభ్యుదయం. 

శబ్దాన్ని అర్థం కొంతవరకే మోస్తుంది, ఆ పిదప నిశ్ళబ్దం. 

విద్య పెరగడం ముఖ్యమే కాని విద్య విద్య కావడం అంతకన్నా ముఖ్యం. 
అన్నిశబ్దాల్లోకల్లా అతి కఠినమైన శబ్దం నిళ్ళబ్దం, అతి కఠినమైన మాట మౌనం. 
ఎంత చదివింది కాదు ముఖ్యం, ఏమి, ఎలా, ఎచట చదివింది అంత కన్నా ముఖ్యం. 
సర్దుబాటు ఆగిపోవడం కాదు, కాస్తాగి తిరిగి సాగిపోవడం. 

చైతన్యం జీవం సజీవం కావడం. 

కోపం నిరాశకు, పేరాశకు నిదర్శనం. 

నివసించడానికి గృహం, వికసించడానికి విద్యాలయం. 

మితృత్యానికి కావాలసింది దాతృత్వం, భాతృత్వం. 

నిజమైన చూడడం భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఏకత్వంలో భిన్నత్వాన్ని చూడడం. 
ఎంత పదార్థానికి దగ్గరయితే అంత యధార్థానికి దూరం. 

ఏది కొట్టుకొంటుందో అది హృదయం, ఏది చుట్టుకొంటుందో అది సహృదయం. 
ముక్కు సూటితనం శ్రేయమే కాని కాదు పేయం. 

గతంతో మనమేమీ నేర్చుకోకపోతే గతమే అవుతుంది మనకు వర్తమానం. 
హృదయమూ ఒక గుడే కాని, ప్రతీదీ కాదు, సహృదయం. 


బుద్ది అన్నిటికీ సమాధానం చెప్పుదు, కొన్నిటికి జ్ఞానం, కొన్నిటికి ధ్యానం. 


16 భావోక్తులు 


అర్థానికి అధ్యయనం, అర్థవంతానికి అనుభవం. 

ఎవరి విశ్వాసం వారికి విశ్యంతో, అశ్యంతో సమానం. 

ఒక యుగాన్ని కదిపేదీ కదిలించేదీ నియమం కాదు, వ్యక్తిత్వం. 

మనం వృధా చేసేది ధనం కాదు, ఆయుష్షు కాలం. 

సృష్టించడమంటే పునః మనని మనం సృష్టించుకోవడం. 

సాహిత్యం మరేమీ కాదు సువాక్యం. 

బీదరికం భారమే కాని బానిసత్వం భారానికే భారం. 

విలువల్లోకల్లా అతి విలువైన విలువ సంస్కారం, సహానం. 

మనుషుల్లో ఉంటే కానీ మనిషికి తెలియదు మనిషి ప్రయోజనం. 

ఆశయంలేని జీవితం అంధకారం, జ్ఞానం లేని జీవితం గుడ్డితనం. 

విషయం చెప్పడమంటే విషయం చెప్పడం కాదు, వినయం, వికాసం, వివేకం చెప్పడం. 
మంచి విద్యార్థి కావడమంటే, మంచి పౌరుడు, మంచి నిర్వాహకుడు కావడం. 
త్యాగం ప్రార్థనకన్నా ఉన్నతమే కాదు ఉత్కృష్టం. 

ఏది వివేకమో, వికాసమో అదే జొన్నత్యానికి ప్రాణం. 

మరణాన్ని ఎదుర్కోవడం కష్టమే కాని, జీవితాన్ని ఎదుర్కోవడం అంతకన్నా కష్టం. 
సహజతలోనే ఉంటుంది (స్రష్ట యొక్క సర్వస్వం. 

జీవి యొక్క లక్ష్యం సజీవం, ఉజ్జీవం కావడం. 

ఆత్మ దేహం పోగొట్టుకున్న సువాసనను ప్రాగుచేసికునే పుష్పం. 

ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బాగుండేది అందం, అంతకన్నా బాగుండేది సంస్కారం. 
సృజనకు వృద్దికన్నా శుద్ది ముఖ్యం. 

విద్య మార్గం, వికాసం వాహనం, వివేకం గమ్యం. 

శిల్పం సప్రయోజనంగా శబ్దాన్ని వాడడం. 


నిజం ముఖ్యమే కాని, నిజమనునది కాదు ఇదిమిద్దం. 


డా॥ వెల్లాల కొండలరావు 17 


ఏది మంత్రమో అది మతం, ఏది తంత్రమో అది రాజకీయం. 
జీవితమొక మమకారం, జీవించడమొక చమత్కారం. 

జ్ఞానం హృదయానికి ఉదయం. 

Gy 

మితృత్యానికి హాస్యం, శత్రుత్వానికి అపహాస్యం. 


వాదం ముదిరితే వివాదం, వివాదం ముదిరితే విరోధం, విరోధం ముదిరితే యుద్దం, యుద్దం 
ముదిరితే రుద్దం. 


చిత్తశుది లేని సభ్యత నిరీవ సౌందర్యం. 

Pant, 3 ణ్‌ బు 
ఆట గెలవడం ముఖ్యమే కాని ఆట నియమంగా ఆడడం అంతకన్నా ముఖ్యం. 
ఒక దాని మూల్యం తెలియాలంటే, తెలియాలి దాని ప్రయోజనం. 
పరిపాలనలకు నియమాలకన్నా నిజాయితీలు ముఖ్యం. 
విద్య (గ్రంథాలు తెలియడం కాదు, గంథాలు తెలియడం. 
సిదాంతం కాదు సిద్ది ముఖ్యం. 

ఠా ఠా 
దేహం రథం, బుద్ది సారధి, మేధ అశ్వం, కాలం సంకేతం. 
లక్షణం మంచిది కాకపోతే లక్ష్యమవుతుంది తుచ్చం. 
ఏమి చేయాలనుటకు జ్ఞానం, ఎలా చేయాలనుటకు నైపుణ్యం. 
అమ్మకానికి కావలసింది నమ్మకం, విశ్వాసం. 
సర్దుబాటు సహనానికి నిదర్శనం. 
విత్తనం మంచిదయితే అవుతుంది వృక్షం, కాకపోతే తుచ్చం. 
తెలివి ఉన్నదానిని ఉట్టికెక్కించే ఆయుధం. 
వాస్తవం సత్యానికి ఉపోదాతం. 

యి 


ఒకడిని ఇది మిద్దంగా నిర్వచించడం, అతడు అంతకన్నా మరింకేమీ కాడని ఇదిమిద్దంగా 
నిర్ణయించడం. 


అత్యంత అందమైన భాష అత్యంత అర్ధవంతమైన మౌనం. 


అధికారంలో కాస్తంత కారమే లేకపోతే అవుతుంది అది ఉప్పూ కారం లేని ఉపాహారం. 


78 భావోక్తులు 


సాహిత్యం విన్నది, కన్నది, కనుగొన్నది ఇంపుగా, సొంపుగా చెప్పడం. 
ఏది సభ్యజన ఆమోదమో అదే అవుతుంది నిజం, ధర్మం, న్యాయం. 
ఒక దర్శనం పది పట్టాలతో సమానం. 
అర్థం, అర్థవంతమైన అనుభవానికి అక్షర రూపం. 
ఎంత భావం సూక్ష్మమయితే అంత సున్నితమవుతుంది దాని అభివ్యక్తం. 
పదే పదే చేసేది పని, పదునుగా చేసేది పనితనం. 
సృజన ప్రయోజనాన్ని (ప్రతిష్టించడం. 
భరించేది సహనం, హరించేది కోపం. 
సత్యం వాస్తవానికెప్పటికీ ఆమెడ దూరం. 
జ్ఞానం జ్ఞానాన్నుండి జ్ఞానాన్ని ముడివిప్పడం, విజ్ఞానం జ్ఞానాన్ని జ్ఞానంతో ముడిపెట్టడం. 
(బతుకుకు మానం, (బ్రతుకుదెరువుకు ఉద్యోగం. 

హజజీవనం అందం, సహ జీవనం ఆనందం. 
కష్టాల్స్‌కల్లా అతిపెద్ద కష్టం పత్యం చేయడం, సత్యం చెప్పడం. 
అసహనానికి అసలు కారణం అహం. 
విధించింది శాసనం, విధించుకున్నది ధర్మం. 
విజయాల్లోకల్లా అతి గొప్ప విజయం తనపై తాను సాధించుకునే విజయం. 
ఆ(గ్రహానికి అహంభావమే ఆజ్యం. 
అజ్ఞానం అజ్ఞానికి రోగం, వెంటున్నవానికి అంటురోగం. 

A A A 

సంస్కృతి చూడడానికి చిన్నది, వాడడానికి పెద్దది. 


ఎంతవరకైతే పాఠాలు విలువలుగా చెప్పబడవో అంతవరకు అవుతాయి అవి వట్టి ఊకదంపుడు 
నిలువలు. 


కాలం చైతన్యానికి టీక, పరివర్తనకు ప్రతీక. 
భాష వాడితేనే వాడి, లేకపోతే బోడి, మోడి. 


డా॥ వెల్లాల కొండలరావు 19 


దేశాన్ని ప్రేమించడం దేశ మట్టి కొరకు కాదు దేశ గట్టి కొరకు. 
భావాలకూ భాషలకూ ఉంటాయి బట్టలకు మల్లే వాటి ఫ్యాషన్లు. 
అతిశయోక్తికి కావలసింది యుక్తి కాదు, కుయుక్తి. 

పద్దతిగా మాట్లాడేది శాస్త్రం, పసందుగా మాట్లాడేది కళ. 

నేను” సర్యానికి చెందింది, నేనే” గర్వానికి. 

కళల్లో, కవితల్లో ముగింపే అరగింపు. 

కోపం తాపానికి మరోపేరు. 

అందాన్ని పట్టుకోవడం ప్రతిభ, ముట్టుకోవడం ముచ్చట. 

కొందరు కళ్ళు లోతులైతే, కొందరివి నూతులు, కొందరివి బూతులు. 
హక్కులు జీవికి చెందినవి, చిక్కులు జీవితానికి. 

ఎంత మనుషుల విలువలు తరుగుదలైతే అంత వస్తువుల ధరల పెరుగుదల. 
పెద్ద దేశాలు చిన్న నేతృత్వాలు పొసగని బాంధవ్యాలు. 

మన హృదయాలే మన అసలు సిసలైన చిరునామాలు, వీలునామాలు. 
కలం, హలం, గళం బాగుంటే కులాన్ని పట్టించుకోరెవ్వరూ. 
స్వేచ్చకొరకే నియమాలు, స్వేచ్చవలననే అభ్యుదయాలు. 

పదార్థాలు పదార్థాలు కావు వాటి నిజార్థాలలో. 

పరువు కావాలంటే నెరువు, నెరువు కావాలంటే తెరువు. 

రేశమే లేకపోతే దేశానికర్ణమే లేదు. 

ఎవ్వరూ వేటినీ అవి ఉన్నట్టు చూడరు, వారున్నట్టు చూస్తారు తప్ప. 
నదులు నదులు కావు (ప్రవహించే మదులు. 

గుడి గుడి కావాలంటే బడి బడి కావాలి, ఒడి ఒడి, మడి మడి. 
ఎవరికి పరంపరంటే ఏమిటో తెలియదో వారికి పరువంటే ఏమిటో కూడా తెలియదు. 


ఏ దేశపు శాని బాగుంటుందో ఆ దేశపు వాణి బాగుంటుంది. 


20 భావోక్తులు 


(ప్రతి పనీ పవిత్రమే అవుతుంది, సేవించే భావంతో కాక సేవా భావంతో చేస్తే, 


విలువలంటే ఏమిటో తెలిస్తే విద్యలన్నీ తెలిసినట్టే, 


గొప్ప సంస్కృతులన్నీ గొప్ప మనుషుల నీడలు, జాడలు. 


ఈ యుగమంతా పరుగుదలకన్నా ఎక్కువ పరుగుదలకు, మెరుగుదలకన్నా ఎక్కువ 


మొరుగుదలకు చెందింది. 

ఈ రోజుల్లో మనిషికి మనిషితో ఉన్నంత (ప్రమాదం మరి దేనితో లేదు. 
భావాలెప్పటికీ పురాతనాలే, భాషలే అధునాతనాలు. 

నియమాలు నియమాలు కావు, సానబట్టిన నిజాలు. 

కరువు కరువుకు చెందిందే కాదు, పరువుకు కూడా. 


అజ్ఞానమున్నంత వరకు అవినీతి తప్పుదు, అవినీతి ఉన్నంత వరకు అపవాదు. 


పని పనితనమే కాకపోతే వట్టి (శ్రమ, పరిశ్రమ. 

ప్రగతిని లక్ష్యంతో నిర్ణయించాలి కాని లక్షణంతో కాదు. 
ఐక్యతకు బోధన కాదు కావలసింది, సాధన. 

బడి బడి కాకపోతే కాదు రాబడి రాబడి. 

నీ కన్నే చీకటైతే నీకు అన్నీ చీకటే. 

హృదయంలో వెలితుంటే వేళ వేళకాదు, హాలా హల. 

చెడు చెడ్డవానికి వ్యాధి, వెంటున్నవానికి అంటువ్యాధి. 

బైటి ఐక్యత కావాలంటే కావాలి లోపలి సమైక్యత. 

మనిషి రాబోయే మనిషికి టీక, ప్రతీక. 

జీవితానికి చెందిన సిద్దాంతమేదీ జీవితాన్ని మించదు. 
నేర్చుకోవడమంతా తుదకు పోల్చుకొని తేల్చుకోవడం కొరకే. 
నిజమైన జ్ఞానం అహాన్ని పెంచదు, పెంచుతుంది దాహాన్ని. 
వేదన లేకుండా శోధన శోధన కాదు, పరిశోధన పరిశోధన, సాధన సాధన. 


ప్రగతిని విలువలతో కొలవాలి, నిలువలతో కాదు. 


డా॥ వెల్లాల కొండలరావు 


21 


జ్ఞానం మోతకాదు, పూత. 

బీవికి శ్వాసెలాంటిదో జీవితానికి ఆశ్వాస అలాంటిది. 
నాగరికతలు వస్తు సేవా సౌకర్యాలు కావు, సత్సంబంధాలు. 
ఉత్పత్తి ఆర్థిక (ప్రగతికి సూచిక, విభజన సాంఘిక (ప్రగతికి. 
నిజమైన చరిత్ర మానవుని చరిత్ర కాదు, మానవతా చరిత్ర. 
నవ్యత కాలానికి చెందింది, సవ్యత వాలానికి. 

ప్రకృతి సిద్దంగా ఉండడమే సుకృతి. 

నాగరికత సుఖానికి చెందింది, సంస్కారం ఆనందానికి, 
సహజ జీవితం అందానికి సూచిక, సహ జీవితం ఆనందానికి. 
విద్య వాదనకు చెందింది కాదు, వేదనకు. 

మాటే లేకపోతే బాటే లేదు, అంతా చాటే. 

మార్పు కావాలంటే నేర్చు, నేర్పు కావాలంటే ఓర్పు. 

బయటి సభ్యత కావాలంటే లోపలి పరిశుభ్రత. 
సహజమయింది ప్రతీదీ సాదాగానే ఉంటుంది. 

వ్యక్తి వికసిస్తేమానవుడు, వికటిస్తే దానవుడు. 

విద్యంతా 'వేర్లుతో మొదలవాలి కాని పేర్లతో కాదు. 
(బతుకుకు విలువలు, (బతుకు దెరువుకు వలువలు, చలువలు. 
స్వాతంత్ర్యం దేశానికి చెందింది, స్వేచ్చ రేశానికి. 
చదువంతా 'ధ్యానం'తో మొదలవాలి కాని 'జ్ఞానం'తో కాదు. 
ప్రతిభ శక్తి, నైపుణ్యత యుక్తి, 

చర్య ముఖ్యమే కాని, అంతకన్నా ముఖ్యం పరిచర్య. 

బయటి శాంతి కావాలంటే లోపలి ప్రశాంతి. 


దర్శన (ప్రదర్శనలన్నీ నిదర్శనాల కొరకే. 


22 భావోక్తులు 


యువకులు వెనకాడడం బలహీనత. వయస్కులు ముందాడడం హీనత. 
ఒకే ఒకసారి తింటే ఎలా సరిపోదో, అలాగే ఒకే ఒక సారి వింటే, కంటే. 
ఐక్యతంటే చేతులు కలవడం కాదు నీతులు కలవడం. 

ఎన్నిసార్లు మనిషి మనిషిగా పుట్టాలంటే అన్నిసార్లు మనిషి మనిషిగా మెట్టాలి. 
భాష భావానికి సరిపోతే సరిపోతుందేమో కాని దావానికి కాదు. 

వలువలు కూడా ముఖ్యమే కాని విలువలతోపాటు వలువలు. 

జ్ఞానమొక చెలిమె, ఎంత దానిని దోకితే అంత ఊరుతుంది కలిమి. 

విద్యకు విద్యాంగం గీటురాయి, విధానం తురాయి, (క్రమశిక్షణ ఆకురాయి. 
(ప్రతీదీ పసందయిందే అవుతుంది, పదే పదే చేస్తే కాదు పదునుగా చేస్తే, 
దేశాన్ని 'ప్రేమించడమంటే దేశాన్ని ప్రేమించడం కాదు, రేశాన్ని (ప్రేమించడం. 
సంఘానికి విలువలు, సమూహానికి వలువలు. 

మేధ ముడిశక్తి తెలివి వడి శక్తి 

మాట శక్తి పదం దాని యుక్తి 

మనిషి ఒంటరిగా ఉంటే సాఖీ, పది మందిలో ఉంటేనే కాకి. 

శక్తికి ఆసక్తికి స్పందన, ఆసక్తి అనుభూతికి ప్రేరణ, అనుభూతికి, రుచికి, శుచికి. 
శాస్త్రం శక్తికి చెందింది, కళ యుక్తికి, మతం ముక్తికి, 

అతి నగరీకత వలసకు దారి, అతి వలస వల్లకాడుకు రహదారి. 

కాయాలకు శుభ్రత, కార్యాలయాలకు సభ్యత. 

“జెనరేషన్‌ గ్యాప్‌ వలువలకు చెందింది కాదు, విలువలకు. 

విద్యంతా హృదయంతో మొదలెట్టాలి కాని మేధతో కాదు. 

ఎంత నగరీకత హెచ్చైతే అంత నాగరీకత తచ్చు. 

రాజకీయం దేశం కొరకు, మతం దేశీయత కొరకు. 


పద - అర్జాలు తెలిసినవాడు పదానికి పది అర్థాలు చెప్పగలడు. 


డా॥ వెల్లాల కొండలరావు 23 


సుఖవంతానికి నగరీకత, రసవంతానికి నాగరీకత. 

ఉన్నతి సరియయిందైతే అదే అవుతుంది అభ్యున్నతి. 

విశ్వాసానికి భయం మొదటి మెట్టు, భక్తి తుది మెట్టు. 

అన్నీ ఒక్కటే కాని, ఒకటి నుండి మరొకటి. 

నైపుణ్యత ప్రతిభకు (క్రియ పేరు. 

దేశం భూమికి చెందింది, దేశీయత హామీకి. 

మంచి సంస్థలన్నీ మంచి నీటి బావులు. 

ఎవరు మొదట సు(గ్రీవులో వారే అవుతారు తుదకు హై(గీవులు. 
సజ్జనులు తప్ప జనులెప్పటికీ ధ్వనులే. 

వేదాలు పుస్తకాలు కావు, అర్థవంతమైన సార్థవంతమైన అనుభవాలు. 
మనిషి ఎంత సాగాదీస్తే అంత చక్కన, ఎంత సానపడితే అంత చిక్కన, 
ధనాన్ని ధర్మంతో తూకం వేయాలి, విద్యను వినయంతో, వివేకంతో. 
చెట్టును (ప్రేమించలేనివాడు మట్టిని కూడా (ప్రేమించలేడు, మనిషిని? 
అన్ని దారులూ తుదకు దరిదారికి, సరిదారికే. 

రంగు రమ్యానికి సూచిక, రాగం గమ్యానికి. 

మనమెచట కూర్చునేది మనమెచట నిలుచున్నది నిర్ణయిస్తుంది. 
చరిత్రంతా ఒకటే, నాగరికతలు దానిలో మజిలీలు. 

పని పనికాదు (ప్రార్థన, క్రియ క్రియ కాదు కీర్తన. 

నాణ్యత మాన్యతకు దారి, మాన్యత మహానీయతకు రహదారి. 
అతిథులే రాకుంటే అన్ని ఇళ్ళూ గోరీలే. 

అంకుశమైనవి శబ్దాలు, నిరంకుశమైనవి నిశ్ళజ్ఞాలు. 

ఎందుకనునది తెలిస్తే ఎలాగనునది తేలిక, 


స్వేచ్చ అవకాశం కొరకు, అవకాశం అభ్యుదయం కొరకు. 


24 భావోక్తులు 


జ్ఞానం మోత కాదు పూత. 

దైవం కాలంద్వారా వాలాన్ని దాలుస్తాడు. 

శాసనమెప్పటికీ మెప్పుగా ఉండాలి కాని రొప్పుగా కాదు. 

కొందరు మాట్లాడితే వింత, కొందరు మాట్లాడితే చింత. 

ఎంత సుఖాలెక్కువైతే అంతా సుఖరోగాలెక్కువ. 

ఏ నేరమూ నేరం కాదు ఒక్క ఏమీ చేయక ఊరకే పడుండే నేరం తప్ప. 
నిజమైన నాగరికత సుఖాలకు చెందింది కాదు సంస్కారాలకు. 

మనం ఆఖరుకు నేర్చుకునే పాఠాలన్నీ మనం మొదట నేర్చుకోవాలసిన పాఠాలే. 


“ఏమీ చేయని చేతులకన్నా ముండ్ల కిరీటాలు చేసే చేతులైనా మిన్న” అంటారు ఖలీల్‌ 
బిబ్రాన్‌గారు. 


హృదయం లేని బుద్దికన్నా బుద్దిలేని హృదయం మేలు. 

మన జీవిత చిత్ర విచిత్రాలకు సామ[గ్రి సమకూర్చేవి చాలా వరకు మన వెండితెర చిత్రాలే. 
మనుషులకు మల్లే పదాలకూ ఉంటాయి వాటి సమయాలూ, సందర్భాలూ. 
విజయానికి హృదయాన్ని మొదట జయించాలి. 

యుద్ధాలకు అగస్తలే కావాలని లేదు, అక్షరాలూ చాలు. 

మతాన్ని ప్రేమించేది మతం కొరకు కాదు హితం కొరకు. 

వృద్ది పెరుగుదలకు చెందింది, అభివృద్ది మెరుగుదలకు. 

మంచి పుస్తకాల ద్వారా మనకు తెలిసేది మనిషి గురించి కాదు 'మనీషు గురించి. 
చెడు ఒక వ్యాధి, అరికట్టకపోతే అవుతుందది అంటువ్యాధి. 

కావడానికే కాకపోతే ఇచటికి రావడానికర్ణమే లేదు, సారం, సార్ధం. 

రసం సు(క్రోక్తి కన్నా ఎక్కువ వ(క్రోక్తి, 

ఎంత రాబడి ఆశిస్తే అంత లోబడి. 

విద్యా సార్థకత దాని వినియోగాన్ని బట్టి ఉంటుంది. 


పని కార్మికునికి చెందింది, పనితనం కళాకారునికి. 


డా॥ వెల్లాల కొండలరావు 25 


నిశ్శబ్దం బుషి భాష, శబ్దం కృషి భాష, 

ఎవడైతే ఈనాడు వింటాడో వాడే రేపు వినిపిస్తాడు. 

ఎంత ఉన్నతంగా ఎదగాలంటే, అంత ఉన్నతంగా స్వేచ్చ గురించి తెలియాలి. 
విధించినవి శాసనాలు, విధించుకున్నవి విలువలు. 

సంస్కృతిపై పెట్టుబడంతా సంక్షేమంపై పెట్టుబడే. 

చదువెప్పటికీ మురుస్తూ చదవాలి కాని అరుస్తూ కాదు. 

ఎంత బీదవారైతే అంత భరించరానిదవుతుంది నాగరీకత. 

వ్యవహారంలో శాసనానికన్నా నమ్మకానిదే ఎప్పటికీ పై చేయి. 

మాటే రాకపోతే అంతటా మోహమాటే, నగుబాటే. 

లక్షణాలన్నీ లక్ష్యాల పరిచయాలే. 

పని ద్వారా ప్రగతి, ప్రగతి ద్వారా పని. 

మనిషి ముదిరితే మానవుడు, మానవుడు ముదిరితే బుషి 

ఎన్నికలెప్పటికీ మన్నికలపై ఆధారపడి ఉంటాయి. 

ఒక దేశానికి వాతావరణమెలాంటిదో ఒక జాతికి సంస్కృతీ సంస్కారాలలాంటివి. 
ఏకాంతం ధ్యానానికి చెందింది, ఏకాకితనం ప్రమాదానికి. 

శబ్దాలకు రుచి అభిరుచులే కావు శుచులు కూడా ఉంటాయి. 

పుస్తకమూ ఒక తోటే, చదివితే మురిపాల మూటే. 

జీవితంలో మనిషి చేబట్టే ప్రతి చర్యా మనిషి తనకుతాను చేసుకునే సంస్కరణే. 
కాలమనునది అందరికి ఒక్కటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. 

నీ హృదయమే ఉదయమయితే పదాలు రాలవు దానినుండి రాలుతాయి (ప్రసూనాలు. 
శబ్దాలు శబ్దాలు కావు, ఆత్మలు, పరమాత్మలు. 

కాలం గురించి తెలిసినవాడే గాలం గురించి, మూలం గురించి కూడా తెలిసినవాడవుతాడు. 
ఎంత విసృతంగా అధ్యయనం చేసింది కాదు ముఖ్యం, ఎంత లోతుగా. 


జీవితాలన్నీ ఆరాటాలే, ఆరాటాల కొరకు చేసే పోరాటాలే. 


26 భావోక్తులు 


ఏ మనిషికైతే గతముంటుందో ఆ మనిషికే వర్తమానమూ, భవిష్యత్తూ ఉంటుంది. 
జ్ఞానానికి ధ్యానం ఉద్యానవనం. 

కార్మికుడు కావడానికి కాదు విద్యాభ్యాసం, కళాకారుడు కావడానికి. 

ఈ ప్రపంచమంతా ఒక అందాల జవ్వని, ఎంత చూచినా తరగని ఆమని. 
జీవితంలో కాస్తంతా హాస్యమే లేకపోతే జీవితమంతా అపహాస్యమే. 

అనుభూతి లేని మనిషి అచ్చంగా భూతం. 


ఎన్ని అర్థాలు నీకు తెలియాలంటే , కావాలి నీకు అన్ని అర్ధవంతమైన, సార్థవంతమైన 
అనుభవాలు. 


ధనం ధనం కొరకు కాదు, ఘనం కొరకు. 

నీవు సత్యాన్ని రక్షించు, అది ధర్మాన్ని రక్షిస్తుంది. 
(ప్రతిదీ ఆటే కాని ఆడిస్తుంది. 

చిత్రానికీ మాటుంటుంది, వింటే, వినాలని ఉంటే. 


మంచి బోధకుడు ఒక నిష పుస్తకం అతని చేతిలో ఒక మిష అంటారు 17 చలపతిరావుగారు 
హమేషా. 


భాషలు వాడితే అవుతాయి అవి మాటలు, భావాలు వాడితే అవుతాయి అవి బాటలు. 
అవినీతి డబ్బుకన్నా ఎక్కువ జబ్బుకు చెందింది. 

మతానికి కావలసింది మత మార్పిడి కాదు, మత నడవడి. 

యుక్తిలేని శక్తి అశక్తే, 


నీవొక చి(త్రాన్ని దేవునిగా భావించి పూజిస్తే పూజించుకాని, దేవున్నే చిత్రంగా భావించి 
పూబించకు. 


విద్యాలయాలు నెలకొల్పబడేవి నేర్చుకోవడం కొరకు కాదు, త్వరగా, త్వరత్వరగా నేర్చుకోవడం 
కొరకు. 


రాళ్ళు రాళ్ళు కావు, మూగబోయిన ఆత్మలు, పరమాత్మలు. 
పాటించేవాడే అవుతాడు తుదకు పాలకుడు. 


మతాలకు కావలసింది పత్యాలు కావు, సత్యాలు. 


డా॥ వెల్లాల కొండలరావు 27 


విద్యంతా ఆలోచనతో మొదలవాలి కాని అధ్యయనంతో కాదు. 

కుషి పెరగాలంటే శుచి, శుచి పెరగలాంటే రుచి, రుచి పెరగాలంటే అభిరుచి. 
విద్య పనికొరకు కాదు పనితనం కొరకు. 

ఆచరించేవాడే అవుతాడు నిజమైన ఆచార్యుడు. 

జీవులు సజీవులు కావడానికి చేసే ప్రయత్నాలే ఉద్యమాలు. 

మనిషి పదార్ధానికి సూచిక, మానవుడు యధార్ధానికి, 

ఏ రాగ పరాగ సరాగమూ లేక జీవించడం విరాగంతో సమానం. 
వృద్ది రూపుకు చెందింది, అభివృద్ది ఊపుకు, అభ్యున్నతికి చూపుకు. 
విలువలే పాటిస్తే ఇళ్ళన్నీ కలవలే. 

మాట బాగుంటే అదే తెస్తుంది మూట, సాపాట. 

ఎంత రాపిడెక్కువైతే అంత దోపిడెక్కువ, చేయి సాపిడి. 
సత్యమెప్పుడూ జరదగా ఉంటుంది కాని సరదాగా ఉండదు. 
అందం పురోభివృద్ధికి సూచిక, వికారం తిరోభివృద్దికి. 

విద్య వృత్తినే కాదు ప్రవృత్తిని కూడా మారుస్తుంది. 

నిజం లేకుండా ఏ ఇజమూ రాణించదు. 


“ఏ కుటుంబమైతే కలిసి మెలిసి తింటుందో, ఆ కుటుంబమే కలిసిమెలిసి కూడా 
ఉంటుందంటుంది ఒక సూక్తి. 


నీవెవరినైనా ప్రభావితం చేయాలంటే మాటలతో మాట్లాడకు, మాట్లాడు కళ్ళతో. 
నీ అనుమతి లేకుండా నిన్నైవ్వరూ చిన్న చూపు చూడ లేరు. 
ఎవరైతే కేవలం వారి కొరకే వంట చేసుకుంటారో, వారి కన్నా పచ్చి దొంగలు మరొకరుండరు. 


జీవితానికి నిష్కామం కాదు కావలసింది నిబ్బరమైన కామం, నిరాపేక్షకాదు కావలసింది, 
నిబ్బరమైన ఆపేక్ష, 


(ప్రతి తిరుగుబాటూ అరుగుబాటుపై నిరసనే. 
పని క్షేమానికి సూచిక, పనితనం సంక్షేమానికి. 


28 భావోక్తులు 


హృదయమూ ఒక గుడే, చదవగలిగితే ఒక బడే, విన గలిగితే ఆచార్యుడే. 
పుస్తకాలలో కొన్ని పుస్తకాలు కనువిప్పేవైతే కొన్ని కనుకప్పేవి. 

మాటలే పుష్పాలు, పున్నమలు, మాటలే పలుగు రాళ్ళు, పల్లేరు కాయలు. 
స్వాతంధత్ర్యం దేశానికి చెందింది, దేశీయత రేశానికి, 

అనుభూతులు వికృతం కాని సుకృతాలు, ఆలోచనల సులోచనలు. 

చదువుకూడా ఆడగల్షితే ఆటే, పాడగల్షితే పాటే. 

ఎవడైతే స్పష్టంగా చూడగలడో వాడే స్పష్టంగా చెప్పగలడు, చేయగలడు. 
విభేధించడం పురోగతి, విరోధించడం తిరోగతి. 

కొన్ని పుస్తకాలు సభ్య పరిచేవయితే, కొన్ని మభ్య పరిచేవి, కొన్ని లభ్యపరిచేవి. 
జ్ఞానం తెల్లన, అజ్ఞానం దానిపై కప్పబడిన నల్లన. 

భాషెప్పుడూ భావానికి అనువాదం లాంటిదవుతుంది కాని అసలు లాంటిది కాదు. 
ఒక దేశపు వయస్కులు ఆదేశంలోనే అవుతారు కొన్నాళ్ళకు విదేశీయుల్లాంటివారు. 


నవీనత అమెరికీయతా కాదు, జపానీయతా కాదు, యూరోపీయతా కాదు, మౌలికత, 
సార్వత్రికత, సార్వకాలీనత. 


అందం మంచిదైతే నీరెండ, కాకపోతే ఎండ. 

నీ క్రింది వానినెప్పటికీ చులకనగా చూడకు, నీకు గూడా ఉంటారు నీ పైవారు. 
స్వదేశ భావన మరేమీ కాదు, స్వశక్తి స్వయం పోషక భావన. 

మతానికి కావలసింది భజన కాదు, సృజన, 

ఏ బడైనా, గుడైనా, మాతృ ఒడిని మించదు. 

విద్య జ్ఞానానికి చెందింది, వినయం సంస్కారానికి. 

ఒక పనిని అందంగానే చేయలేకపోతే ఆడుక్కుతినడం మేలంటారు జిబ్రాన్‌ గారు. 
ఎవరికి సురాజ్యం గురించి తెలియదో, వారికి స్వరాజ్యం గురించి కూడా తెలియదు. 
తరచి చూస్తే ఏదీనేరం కాదు ఒక్క ఒకరికి భారమయే నేరం తప్ప. 


మన విద్యంతా మన సంస్కృతికి ప్రతిబింబం కావాలి కాని మరొక సంస్కృతికి కాదు. 


డా॥ వెల్లాల కొండలరావు 29 


చెడ్డవానికన్నా పిల్లవాడు మేలు, మూఢుని కన్నా నాస్తికుడు. 
భూమికి కూడా బాధలుంటాయి, దాని నెరదలనడగండి అవే చెబుతాయి. 
మనుషులకు వలెనే సంస్కృతులకు, సాంప్రదాయాలకు కూడా ఉంటాయి వాటి బలహీనతలు. 


ఎలాగైతే ఒక తోట ఎన్నో పూల చెట్టున్నంత మా(త్రాన్నే పలు తోటలు కాదో అలాగే ఒక 
దేశం ఎన్నో భాషలు, ప్రాంతాలు, మతాలున్నంత మాత్రాన్నే పలు దేశాలు కాదు. 


ప్రతిభ అనుభవాన్ని ఆమెడ దూరం నుండి పసికట్టే శక్తి యుక్తి, 


నీవొక భావాన్ని అరువు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు కాని, దాని స్వభావాన్ని, సంస్కృతిని 
అరువు తెచ్చుకోలేవు. 


మనకు మన అతీతమైన సందేశాలెప్పుడూ మన ఆత్మ నుండే వస్తాయి. 


ఏ కాలపు విజయాలను ఆ కాలపు ఆయుధాలతో జయించాలి కాని మరో కాలపు 
ఆయుధాలతో కాదు. 


ఎవరు వారి కష్టాల గురించి అదే పనిగా చెబుతారో వారు దుర్చలులు, ఎవరు చెప్పరో వారు 
హృద్బలులు. 


నను నీవు ఈ రోజు కొల్లగొడితే నిన్నూ ఎపుడో ఒకపుడు కాలం కొల్లగొడుతుంది గుర్తుంచుకో. 
అన్ని బోధనలూ తుదకు హృదయాలను సహృదయాలలోకి మార్చడం కొరకే. 


ఎటునుండి పోవలసింది ఎచటికి, ఎందుకు పోయేదానిపై ఆధారపడి ఉంటుందంటుంది, 
అలైస్‌, అలైస్‌ ఇన్‌ వండర్‌లాండ్‌లో. 


మతం మనిషిని మార్చదు, మనిషే మతాన్ని మారుస్తాడు. 
ప్రతి యోధుని వెనకాల పదిసార్లు పడి లేచిన మనిషుంటాడట. 
కలిసి చేస్తే పని, కలిసిమెలిసి చేస్తే పనితోపాటు ౧౦౧6౫ 90 Many. 
ఎంత సిదికావాలంటే, కావాలి అంత శుద్ది, బుది. 
ఠా ఠా ఠా 
ధనాన్ని నీతి నిజాయితీతో కొలవాలి. ఘనాన్ని నిర్మాణంతో, నిర్వహణతో. 
విద్య భుక్తికి చెందింది, వికాసం శక్తికి, వివేకం ముక్తికి. 
నదులు నదులనుకుంటున్నారా మీరు, కావు ప్రవహించే మదులు. 


అన్నిటికన్నా అతి కష్టమయింది (ప్రేమ, అందుకేనేమో దానికి దానిపై అంత ధీమా. 


30 భావోక్తులు 


జ్ఞానం చూచి నేర్చుకునేది, సంస్కారం తూచి, వేచి, కాచి. 

నిజమైన కళ కలలాంటిది, అందుకే దానికి అంత వెల. 

అవినీతి డబ్బుకన్నా ఎక్కువ మానసిక జబ్బుకు చెందింది. 

సత్యం అందరికి చెందింది, సంపద కొందరికి. 

మన పనే చెబుతుంది మన దేశీయత, మన స్వదేశీయత గురించి. 

మనిషే మనిషికి పరువు, మనిషే మనిషికి బరువు, మనిషే మనిషికి కరువు. 
జీవితంలో నిస్వార్థంగా చేసే ప్రతి పనీ పరిచర్యే. 

పసిడి పదివైపుల నుండి కొని తెస్తే, పరువు పదివేల వైపుల నుండి కొనితెస్తుంది. 
చేతులిచ్చింది కొట్టడానికి కాదు, వెనుకబడిన వారిని పదండి పదండని తట్టడానికి. 
కష్టం కష్టానికన్నా ఎక్కువ ఇష్టానికి చెందింది. 

పెదవులు పెదవులతో మాట్టాడుతాయి, హృదయాలు హృదయాలతో. 

కళల్లో కొందరు లలిత కళలకు చెందిన వారైతే, కొందరు ఫలిత కళలకు. 
'మనిషి' శబ్దానికి ప్రతీక, 'మనీష నిశ్ళబ్దానికి. 

దైవాన్ని ఆనందంలో చూడాలి, దైవత్వాన్ని అందంలో. 

పని (ప్రేమకు (ప్రతీక, పనితనం ధీమకు. 

భవనాలకు మల్లే భాషలకు భావాలకూ ఉంటాయి వాటి ఎలివేషన్లు,. 

మురుగు గుంతలకన్నా మురుగు బుర్రలు ప్రమాదకరం అంటారు పాల్కీవాలా గారు. 
పెరిగితే పెరటిగా పెరగాలి కాని పెంటగా కాదు. 

మన భావాలే నిర్దేశిస్తాయి మన భాషా సంభాషణల నాణ్యతలను. 

జ్ఞానాలు జ్ఞానాలు కావు, బాటలు, గమ్యాలు, లక్ష్యాలు. 

శబ్దాలు శబ్దాలు కావు, శక్తులు, యుక్తులు. 

కృషి మనిషిని కల మనిషినే కాదు వెల మనిషిని కూడా చేస్తుంది. 


విద్యాలయం విద్యాలయమే కాదు చికిత్సాలయం కూడా. 


డా॥ వెల్లాల కొండలరావు 31 


విద్య విద్యేకాదు అజ్ఞానానికి బొషధం కూడా. 

స్పష్టతలోనే ఉంటుంది స్రష్టయొక్క సర్వస్వమంతా. 

ఎన్ని మాటలెక్కువయితే అన్ని పొరపాటు లెక్కువ. 

నిజమైన విద్య చాలా వరకు మిరే. 

శబ్దాలు! కేవలం శబ్దాలే కాని, ఎంత గారడీలు! ఎంత ప్యారడీలు! 

వృధా కాలక్షేపాన్ని మించిన వృధా ఖర్చు మరొకటుండదు. 

ఏ సహాయమూ స్వయం సహాయాన్ని మించదు. 

విశ్వాసం విశ్వసించే వానికొక అస్త్రం, శస్త్రం. 

ఎవడు బోధిస్తాడో వాడు అధ్యాపకుడు, ఎవడు (ప్రబోధిస్తాడో వాడు ఆచార్యుడు. 
ఎవడు సుత్తెతో మొదలెడతాడో వాడు తుదకు సుత్తెకే బలవుతాడు. 

బోధకుడు బోధకుడు మాత్రమే అయితే కృషీవలుడు, సాధకుడు కూడా అయితే బుషీవలుడు. 
బాధలే లేకపోతే లేవేవీ భావాలు, సాధనలు, శోధనలు, పరిశోధనలు. 

వస్తువుల ధరల పెరుగుదల మానవుల విలువల తరుగుదలకు నిదర్శనాలు. 
ఏది సరయిందో అది అందరికీ ఆమోదమయింది కావచ్చు కాకపోవచ్చు. 


జ్ఞానం ఆలోచనను పెంచుతుంది, ఆలోచన అంతర్‌ మధనాన్ని, అంతర్‌ మధనం వికాసాన్ని, 
వికాసం వినయాన్ని, వినయం వివేకాన్ని, వివేకం సారాన్ని, సారాన్ని, 


మతం మరేమీ కాదు మనని మనం తెలిసికోవడం తప్ప. 

విద్యెప్పటికీ కథలా చెప్పాలి కాని హరికథలా కాదు. 

విద్యంతా చూచేవాటితో మొదలెట్టాలి కాని చూడని వాటితో కాదు. 

నిజమైన మనిషి ఈ లోకంలో ఎప్పటికీ ఏకాకే. 

అంటరానివాళ్ళంటే హరిజనులు కారు, అపరిశుభ్రమైనవారు. 

గుణం లేని గుండె దీపం లేని గుడితో సమానం. 

ఒకే ఒక రూపున్నవాడు ఉండనట్లే, ఒకే ఒక గుణమున్నవాడు, విశ్వాసమున్న వాడుండడు. 


విద్య సంగతులు, సమాచారాల కొరకు కాదు, సంస్కారాల కొరకు. 


32 భావోక్తులు 


స్వేచ్చ ఒకేసారి పొందేది కాదు, పొందుతూనే ఉండేది. 

బాధకు జ్ఞానాన్ని మించిన విరుగుడు మరొకటి లేదు. 

విషాదాన్ని మించిన సత్యం, సంస్కారాన్నిమించిన విద్య మరొకటి లేదు. 

రాళ్ళు రాళ్ళు కావు మూగబోయిన ఆత్మలు. 

నవ్వు స్నేహితానికి ఆరంభమే కాదు అంతం కూడా. 

విషాదం విచారాన్ని ప్రేరేపిస్తుంది, జాలి అవగాహనను ప్రతిబింబిస్తుంది. 

ఐదు విశ్వాసాలే మనకుంటే అయిదుగురితో సమానం అన్నారు వివేకానంద. 

కొందరి జీవితాలు మందారాలు, కొందరివి మకరందాలు, కొందరివి వట్టి తప్పాతాలూ. 
జీవితమెప్పటికీ అనుభవం ద్వారా జ్ఞానం కన్నా ముందు నడుస్తుంది. 


మనిషి మనిషి కావాలంటే స్వేచ్చ స్వేచ్చ కావాలి, స్వేచ్చ స్వేచ్చ కావాలంటే క్రమశిక్షణ 
క్రమశిక్షణ, క్రమశిక్షణ (క్రమశిక్షణ కావాలంటే శిక్షణ శిక్షణ. 


నిజమైన వినడం వేదాన్ని వినడం. నిజమైన తెలిసికోవడం బీజాన్ని తెలిసికోవడం. 
ఎవడు ద్విజుడో, కాడో నిర్ణయించేది అతని పుట్టుక కాదు, ఆతని మెట్టుక. 
పని (ప్రేమే కాకపోతే పనిచేసే వానికీ బిచ్చగానికీ తేడా లేదు. 

(ద్రవ్యాన్నుండి సవ్యాన్ని పిండుకోవడమే దార్భనికత, తాత్తికత. 

సుఖం అతిత్వరగా ముసలాన్ని చేస్తుంది, ఆనందం యవ్వనున్ని. 

శుద్ది వృద్దికి దారి, వృద్ది అభివృద్దికి, అభివృద్ది అభ్యున్నతికి, 

సృజనంతా స్ఫూలాన్ని సూక్ష్మంలోకి మార్చడమే. 

వ్యక్తిత్వ మెప్పుడూ వ్యక్తికన్నా ముందు నడుస్తుంది. 

గుణం లక్ష్యాన్నే కాదు, పక్షాన్ని కూడా సూచిస్తుంది. 

చేయడం, చూడడం, వినడం, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. 
అనుభవాలు వాడితే అవే అవుతాయి బాటలు, తోటలు, మూటలు. 

ఓ కాలపు కళలు తెలియాలంటే ఆ కాలపు కలలు తెలియాలి. 

కొత్తది కావాలంటే పాతది మార్చాలి, కూల్చాలి. 


డా॥ వెల్లాల కొండలరావు 33 


చేతకు నేత తెలియాలి, ఈత రావాలి. 

శబ్దాలకు అర్జాలున్నట్టే రూపాలూ ఉంటాయి, తాపాలు. 

మతాలు చాలా వరకు ఆచారాల్లో విభేదిస్తాయి కాని ఆదర్శాల్లో కాదు. 
చరిత్ర మరేమీ కాదు మానవుని తప్పొప్పుల పట్టిక. 

ధ్వని కొరకు పనికొరకే కాకపోతే అక్షరంతో పనే లేదు. 


లేనివి లేనివి కావు, కనబడనివి కనబడనివి; వినబడనివి వినబడనివి, 
అవి తెలియనివి, అపరిచయమయినవి మాత్రమే. 


అందరూ అదే దారి నడిస్తే రంకుదారయినా అవుతుందది రహదారిలాంటిది. 
నవీనతంటే మరింత సవ్యత, మరింత నాణ్యత, మరింత ప్రాయోజనత. 
పెదవులతో మాట్టాడేవి మాటలు, హృదయాలతో మాట్టాడేవి తేటలు. 

నాణ్యత మాన్యతకు దారి, మాన్యత మనుగడకు రహదారి. 

విలువల వలె చెప్పబడని పాఠాలన్నీ కేవలం నిలువలు, వలువలు. 

విద్యంతా విషయాలను విలువల కొరకు, వికాసాల కొరకు తూర్చాల పట్టడమే. 
కులాలను కాదు మనం గుర్తించాల్సింది, కులీనులను. 


భావం భాషను, భాష జ్ఞానాన్ని, జ్ఞానం అవగాహనను, అవగాహన అర్థాన్ని, అర్థం సార్ధాన్ని 


ఏది హృదయానికి బోధిస్తుందో అదే బోధన, తక్కిందంతా బాదన, రోదన. 


అందం అందంతోపాటు మంచితనం కూడా అయితే మరీ అందమయిందవుతుంది, 
మంచితనం మంచితనంతోపాటు అందమయిందయితే మరీ మంచిదయింది. 


వలువలు కూడా ముఖ్యమే కాని విలువలతో పాటు వలువలు. 

హితులు చాలా మంది దొరుకుతారు జీవితాల్లో, దొరకందల్లా మంచి స్నేహితులే. 
స్వేచ్చ అవకాశం కొరకు, అవకాశం అభ్యుదయం కొరకు. 

పరించడానికి చదువు, ప్రయోజనానికి విద్య. 


కవి కలంతో కాలాన్ని వాలంలోకి మార్చే కళాకారుడు. 


34 భావోక్తులు 


పాలసీలు ముఖ్యం కాని పరిపాలనలకు నోచుకోకపోతే కావవి సౌఖ్యం. 
అన్ని పూలూ ఒకటే కానట్లే అన్ని నవ్వులూ, అన్న చూపులూ ఒకటే కావు. 
జీవించడమంటే అందం ఆనందమంటే ఏమిటో కనుగొనడమే. 

ఒక విషయాన్ని బైట సృష్టించాలంటే మొదట దానిని మనం మన లోపల సృష్టించుకోవాలి. 
తెలివి ఉన్నదానిని లేనిదానిలోకి, లేనిదానిని ఉన్నదానిలోకి మార్చే శక్తి యుక్తి, 
ప్రతి లక్ష్యానికి ఒక లక్షణముంటుంది, ప్రతి లక్షణానికి ఒక లక్ష్యం. 
భావాలు వట్టి భావాలుకావు, విలువలు, వివేచనలు, విచారాలు. 
అన్నిటికన్నా అత్యుత్తమ కళ జీవన కళ, అందుకే దానికి అంత వెల. 
ఘడియల్లో కొన్ని ఘడియలు దశ మార్చే వైతే, కొన్ని దిశ మార్చేవి. 
అందాన్ని పట్టుకోవడం (ప్రతిభ, ముట్టుకోవడం ముచ్చట. 

అభ్యున్నతికి కావలసింది అనుకరణ కాదు, అనుసృజన. 

నీవు ప్రపంచాన్ని మార్చలేకపోతే ప్రపంచమే నిన్ను మారుస్తుంది జాగ్రత్త! 
అధ్యయనానికి ఆలోచన, అనుభవానికి సులోచన. 

కార్మికుడు కళాకారునిగా మారడమే మనిషి మహానీయుడు కావడం. 
స్వాతంత్ర్యం సంపాదించుకోవలసిందే కాని అడుక్కోవలసింది కాదు. 
సహనం సంస్కారానికి దారి, సత్యానికి రహదారి. 

యవ్వనమొక్కటే యాదృచ్చికంగా నవ్వుతుంది, తక్కినవన్నీ కుచ్చితంగా. 
ప్రేమ జ్ఞానానికి, పెళ్ళి ప్రపంచ జ్ఞానానికి చెందింది. 

ప్రతి ముఖ్యమయిందీ కష్టమయిందే, ప్రతి కష్టమయిందీ ముఖ్యమయిందే. 
పరపాలన కన్నా స్వపరిపాలన మేలు, స్వపరిపాలన కన్నా సుపరిపాలన. 
మాట్లాడేది కళ, మాట్టాడించేది కల. 


కళలో ఆతే కాదు, చూడగల్సితే పరమాత్మా ఉంటాడు. 
య Pg 


డా॥ వెల్లాల కొండలరావు 35 


నవీనత ప్రధానంగా మౌలికత, సార్వకాలీనత, సార్వత్రికత. 

మన చరిత్రలన్నీ గుణ చరిత్రలకన్నా ఎక్కువ ధన చరిత్రలు, రణచరిత్రలు, రుణ చరిత్రలు. 
ఈ యుగపు ప్రత్యేకత ఉత్పత్తి సౌష్టత, ఉపయోగ దౌష్టత. 

కొందరు మరణించి కూడా జీవిస్తారు, కొందరు జీవిస్తు కూడా మరణిస్తారు. 

ఈనాటి విద్యల్లో విద్యలకన్నా విన్యాసాలెక్కువ, సారాలకన్నా భారాలు. 

ఈనాటి విద్యంతా వేదనకు చెందింది కాదు, వాదనకు, బాదనకు. 

సమానతే కావాలంటే సమర్థత కావాలి, నాణ్యత, (ప్రావీణ్యత, 

ఎవరు మానవత్వంతో జీవిస్తారో వారే మానవులు, తక్కినవారు దానవులు. 

వ్యక్తికి శ్వాస ఎలాంటిదో ప్రజాస్వామ్యానికి స్వేచ్చ అలాంటిది. 

ధనం ఆర్జనకు చెందింది, ఘనం సముపార్దనకు. 

జీవితంలో ఛలోక్తి తెలిసినవాడే చలోయుక్తి కూడా తెలిసినవాడవుతాడు. 

పనిముట్లను నిందించేవాడు అయితే పనికి రానివాడు, లేకపోతే పనికేరానివాడు. 

నిజమైన కవిత్వం ప్రతిధ్వనిలా ఉండాలి కాని ధ్వనిలా కాదు. 

ఒకరిని తూకం వేయాలంటే బాట్టతో కాదు తూకం వేయాల్సింది అతడు పడిన పాట్టతో. 
కరువుల్లో కరువు అతి అరుదైన కరువు పరువు కరువు. 

మత్తు మందుల్లోకల్లా అతి మత్తు మందు కుల రాబందు. 

మన నిజాయితీ మన విలువను పెంచుతుంది, మన విలువ మన గౌరవాన్ని, మన గుర్తింపును. 


జ్ఞానానికి విలువెక్కువ, ప్రపంచ జ్ఞానానికి ఖరీదు. 


36 భావోక్తులు 


వినోదం 


జపానులో భావాలు బంగారాలతో సమానం, ఇండియాలో ఆవాలతో. 


ఇపుడు అన్ని వాదాల్లో కల్లా అతి జనరంజక వాదాలు నాలుగు - 


అతివాదం, అపవాదం, అవకాశవాదం, ధన్యావాదం. 


అధునాతనమంటే మనమేది ధరిస్తే అది 


ఇతరులు ధరించేది పురాతనం, సనాతనం. 

పల్లెటూరి వాన్ని చూస్తే పట్టణపు వానికి వినోదం 

పట్టణపు వాన్ని చూస్తే పలైటూరి వానికి విడ్తూరం. 
లు అలి ae) యి 


ఆడవారిని ఆకట్టుకోవాలంటే రెండే రెండు మార్గాలు, 
అయితే “హనీ” అని పిలవడం, లేకపోతే ఇందా “మనీ” అని అందివ్వడం, 
ఉభయమయితే మరీ సులభం. 


మనమేది పాటిస్తామో అది ద్వైతం, ఏది బోధిస్తామో అది అద్వైతం. 
ఒకప్పుడీ దేశంలో ఇంటింటా రామాయణం పఠించేవారు, ఇపుడు కామాయనం. 


అధికారంలో కాస్తంత కారమే లేకపోతే 
ఉప్పు లేని ఉపాహారం, కొప్పుకందని హారం. 


పదివేలు మాత్రమే జనాభా ఉంటే కాదది పట్నం 
పది లక్షలు దాటితే మాత్రమవుతుంది సత్రం. 


ఒక నటికి తల్లి కావడం కన్నా నడుం నల్లీ కావడం ఎంత కష్టమైనా ఎంతో ఇష్టం. 
వ. చ: = లు 


మన దేశంలో మనమిపుడు ఆటగాళ్ళ కన్నా ఎక్కువ మాటగాళ్ళం, 
మాటగాళ్ళ కన్నా ఎక్కువ మూటగాళ్ళం. 


అతి ధనవంతులు కావడానికి ఒకే ఒక మార్గం, పెడ మార్గం, చెడు మార్గం. 


హ్యుమరంటే వికెట్‌ గేటు నుండి రావడం లాంటిది 
రూమరంటే బ్యాక్‌ గేట్‌ నుండి పోవడం లాంటిది. 


డా॥ వెల్లాల కొండలరావు 


37 


మగవారికి సిగరెట్టులంటే ఇష్టం, ఆడవారికి సిగలెట్టులంటే. 
పురుషులకు హాస్యాలంటే ఎంతిష్టమో, (స్త్రీలకు రహస్యాలంటే అంత, మరింకొంత. 


ఈ రోజుల్లో వధూవరులు కోరేవి ముచ్చటగా మూడే మూడు 
అందం, అదకం, అరం, తక్కిందంతా వ్యర్థం. 
> నం! (53. 


ఇపుడీ ప్రపంచంలో ఎక్కువ చలామణీ అవుతోంది 
వేదమూ కాదు, వాదమూ కాదు, పచ్చి జూదం. 


ఈనాటి రాజకీయానికి మరో పేరు వ్యాపారం 
విద్యకు మరోపేరు వినోదం, విలాసం, మోసం. 


మగవారికి కావలసింది శృంగారం, ఆడవారికి బంగారం, సింగారం. 
మన దేశంలో మనకిపుడు ఎక్కువగా తటస్థించేది వేదాంతం కాదు, వేద అంతం. 
ఎవరి సహజతనైనా పాడు చేయాలంటే ఒకే ఒక మార్గం, సంస్కరణ మార్గం. 


ఎవరినైనా అతి త్వరగా ముసలి వాళ్ళను చేయాలంటే ఒకే ఒక మార్గం, 
అతి పొగడ్తల దుర్మార్గం. 


ఈనాటి నాగరీకతంతా, ఇంట సమరం, బైట (భ్రమరం. 
జీవితంలో కాస్తంత హాస్యమే లేకపోతే జీవితమంతా హాస్యం, అపహాస్యం, నైరాశ్యం. 
పెండ్రి కాని వారికి కాని వారు బెల్లం, అయినవారు గొళ్ళెం. 


ఈనాటి ఇళ్ళల్లో కుక్కదే ప్రథమ స్థానం, కుక్కదే ప్రథమ ఆహ్వానం 
కుక్కదే (ప్రథమ సోపానం. 


ఈ దేశంలో మనమిపుడు పండగ రోజుల్లో దేవుళ్ళను పూజిస్తాం 
ఇతర రోజుల్లో దయ్యాలను పాటిస్తాం. 


ఇపుడీ దేశంలో ఒక స్తీ అతి త్వరగా రాజకీయాల్లో ఎదగాలంటే 
ఒకే ఒక మార్గం, భర్తను పోగొట్టుకునే మార్గం. 


ఈ రోజుల్లో ఎవరైనా ఎవరినైనా నమ్మించి ముంచాలంటే ఒకే ఒక మార్గం. 


38 భావోక్తులు 


మూడు మూడు అడ్రస్‌లు, మూడు మూడు టెలిఫోన్‌ నంబర్లు, మూడు మూడు 

కార్ల నంబర్జ్హు, మూడు మూడు క్షబ్బుల నెంబర్లు, మూడు మూడు బ్యాంకుల కేర్రు, మూడు 
౧ ఫా. ne) ధా wl 

మూడు రెఫరెన్స్‌లు 'సప్టై' చేయడం. 


ఏ సందేశమూ లేకుండా ఘంటలు ఘంటలు మాట్లాడడమే 
ఈనాటి అనేకానేక ఉపన్యాసకుల సందేశం. 


ధనం కావాలంటే వ్యాపారం, ఘనం కావాలంటే రాజకీయం 
ఉభయం కావాలంటే రాజకీయ వ్యాపారం. 


ఏ వ్యసనమూ లేకుండా బ్రతకడం అటు వ్యవహారమూ కాదు 
ఇటు వ్యవసాయమూ కాదు, ఉప్పూ కారమూ లేని వట్టి ఉపహారం. 


ఇపుడీ దేశంలో అతిగా చలామణీ అవుతోన్న సాహిత్య వాదాలు - 

(స్తీ వాదం, మైనారిటీ వాదం, దళిత వాదం, అభ్యుదయ వాదం, 

ప్రాంతీయ వాదం, అరసం, విరసం, అన్నిట్లోకల్లా అతి తక్కువ సరసం. 
ట్‌: లా 


అపుడపుడే పెళ్ళి చేసికున్నవారికి కావలసినవి అటు మంచం, ఇటు కంచం 
మరి వేరే పట్టదేదీ వారికి మరొక లంచం. 


ఇపుడు అందాలు తెలియడం విద్యకాదు, ధందాలు తెలియడం. 


ఎర్ర జెండాను తట్టుకోవడానికి ఒకే ఒక మార్గం 
ఎర్ర జెండా కన్నా మరింత ఎర్ర జెండా ఇంటి కప్పుపై ఎగరవేయడం. 


'ప్రపొజో చేయడమంటే (ప్రేమించడం కాదు, (ప్రేమిస్తాను, (ప్రేమిస్తానని నమ్మించడం. 'ఐ 
లవ్‌ యూ, ఐ లవ్‌ యూ' అని అదే పనిగా వల్లించడం. 


మన దేశంలో మనం ఇంట తాబేళ్ళం, బైట లేళ్ళం, కుందేళ్ళం. 
ఆడవారికి పెళ్ళి ఒక కొడెమైతే, మగవారికొక మెడ కోడెం. 
ఈ రోజుల్లో ఏది ఆలోచిస్తే అదే చెప్పడం విపత్తు కొని తెచ్చుకోవడం. 


రొమాన్స్‌కు గతం పాపం, పురాతనం శాపం. 


డా॥ వెల్లాల కొండలరావు 39 


అవినీతి అవసరమైన దానిని ఎక్కువ ధర చెల్లించి కొనుక్కోవడం. 
కొందరికి ఎప్పుడూ మారడం మతం, కొందరికి మారక పోవడం అభిమతం. 


ఈనాటి అవార్డుల, రివార్డుల, పురస్కారాల ప్రదానం - బతకమ్మ పండగల్లో ఇచ్చుకో 
యి [కూ [6 
గౌరమ్మ, పుచ్చుకో గౌరమ్మ లాంటి పరస్పర వైనం. 


“పెళ్లి యొక్క ఒకే ఒక బలహీనత పెళ్ళి చేసికోని వారి దృష్టిలో పెళ్ళి చేసికున్నవారిని పేలవం 
చేయడం.” అంటారు ఆస్కార్‌ వైల్డ్‌గారు. 


ఏది తంత్రమో అది మతం, ఏది కుతంత్రమో అది రాజకీయం. 
ఆశావాదమంటే కళ్ళిగిలించి చూడడం, నిరాశావాదమంటే పళ్ళిగిలించి. 


ఈ దేశంలో మనం నిర్ణయాలు తీసికోవడం కన్నా 
నిర్ణయాలు తీసికోగూడదని నిర్ణయాలు తీసికోవడంలో ఘనాపాటీలం. 


ప్రతిభావంతులకుండేవి మూడే మూడు జబ్బులు, 
అతిగా (త్రాగడం, అతిగా వాగడం, అతిగా చెప్పుకోవడం. 


మన దేశంలో ఇపుడు మగవారి ఆశయం అమెరికాకు పోవడం 
ఆడవారి ఆశయం వారిని పెళ్ళాడడం. 


“వివాహాలు నెగ్గాలంటే భార్యా భర్తలకు ఎంతో కొంత నటనలో ్రవేశముండాలి ” 
అంటారు ఆస్కార్‌ వైల్డ్‌ గారు 


సోషలిజమంటే అంతా మనదేననుకునే మిధ్యావాదం, ఎండమావి వాదం. 
ఈనాటి నాగరికతకు సత్యం కాదు కావలసింది భత్యం. 


వాదం ముదిరితే వివాదం, వివాదం ముదిరితే విరోధం, విరోధం ముదిరితే యుద్దం, యుద్దం 
ముదిరితే రుద్దం. 


హాస్యం ముదిరితే అపహాస్యం, అపహాస్యం ముదిరితే అసభ్యం, అసభ్యం ముదిరితే అనాగరీకం. 


తెలివి ఉన్నదానిని ఉట్టికెక్కించే చాతుర్యం, చలాకీతనం. 


40 భావోక్తులు 


ఈ రోజుల్లో కవిత్వం పేరట చలామణీ అవుతున్నదంతా 
కవిత్వం కన్నా ఎక్కువ, కసిత్వం. 


ఒకప్పుడు మునులుండేవారీ దేశంలో ఎక్కువగా, 
ఇపుడు కొంపలు ముంచే ఘనులు. 


ఒకప్పుడు ప్రభుత్వ రంగ గూఢాచారులెక్కువుండేవారీ దేశంలో 
ఇపుడు పత్రికా రంగ రూఢాచార్జు. 


ఇపుడు ప్రభుత్వాలు హద్దు లేకుండా పాలించుటకు 
శాసన సభ చర్చా సమయాలన్నీ ఏదో విధంగా రద్దులే. 


బట్టతలలకు బహు ఆలోచనలకు చాలా దగ్గరంటారు జా(గ్రత్త మరి. 

ఈనాటి రాజకీయాల్లో గిట్టుబాటు లేకుండా వట్టి పాటు ఎవ్వడూ పడడు. 
అందరూ ఏదో ఒక విధంగా బిచ్చగాళ్ళే, కొందరు చాలి కూడా, కొందరు చాలక, 
పండితులకు, (ప్రతిభావంతులకు వేరే విరోధులెవరూ ఉండరు, వారికి వారే. 
ఇపుడీ దేశంలో అవినీతి అంతటా ఒప్పే, తప్పన్నవారిదే తప్పు, వారికే ముప్పు. 
ఈనాటి సంభాషణల్లో పదాల కన్నా ఊత పదాలదే జోరెక్కువ, హోరు. 


ఈనాటి జీవిత అంగళ్ళ మంగళ్ళ గురించి 
తం[డ్రులకన్నా కొడుకులకే ఎక్కువ తెలుసంటారు ఆస్కర్‌వైల్డ్‌ గారు. 


కొందరి కొందరి కృతజ్ఞతా వాక్యాలు చాంతాళ్ళను మించిన చాంతాళ్ళు, మోకుదాళ్ళను 
మించిన మోకుదాళ్ళు. దండెళ్ళు, 


ఈనాటి (స్త్రీలకు చెందిన రహస్యాలన్నీ 
మన సినీమాల సీరియల్ల పుణ్యమా అంట అపహాస్యాలే. 


ఈ కాలంలోనైనా, ఏ కాలంలోనైనా చురుకైన వాళ్ళ కంటే చురుకంటించే వారిదే పై చేయి. 


ఇపుడెక్కడ లభిస్తుంది మీకు ఒకప్పటి లాంటి కల్చర్‌ 
ఈనాటి Fl2!ల పుణ్యమా అంట ఇపుడంతా అంతటా Flat కల్చరే. 


వలలకు పాశ్చాత్యులది పై చేయి, కలలకు మనది. 


డా॥ వెల్లాల కొండలరావు 41 


మన పరిపాలకులకు రెండు హక్కులుంటాయి 
ఒకటి వారు తినడానికి, రెండవది, తదితరులది తిరగదోడడానికి. 


ఒకప్పుడు రాజకీయాలలో సేవకులుండేవారు, ఇపుడు సేవించువారు. 


ఈనాటి రాజకీయాలకు తలలు కావు కావలసినవి, తలూపులు. 
అద్దాలకే అసువులుంటే అయ్యో! అనేడ్చేవి మన వేషాలను చూచి, మన ద్వేషాలను తూచి. 


ఈనాటి విద్యార్జులంతా వారి ముస్తాబులకిచ్చినంత సమయం కూడా 
వారి “కితాబులకు” (పుస్తకాలు) ఇవ్వరు. 


ఒకప్పుడు ఆచార్యులుగా కూడా పనికి రాని వారు అయ్యయ్యో! అయిపోతున్నారిపుడు 
అవలీలగా ప్రధానాచార్యులు. 


ఇపుడు వలలకున్నంత గిరాకీ కలలకూ లేదు, కళలకూ లేదు, వెలలకూ లేదు. 


“ఈనాటి ఆర్థిక పరిస్థితుల్లో పొదుపు చేసికున్నవాని పని పొల్లు 
చేసికోని వాని పని చెల్లు” అనేవారు పాల్కీవాలా గారు. 


మగవారు ఆడవారిని ఎప్పుడూ ఓ కంట చూస్తారు, ఆడవారు మగవారిని ఓరగంట. 


ఇపుడెక్కడ లభిస్తారు మీకు ఒకప్పటి లాంటి ఆచార్యులు 
ఇపుడంతా అంతటా (భ్రష్టాచార్లు, పానాచార్డే, 


కొందరు మాట్లాడేది సంభాషణలా మాట్లాడీ మాట్లాడీ ఎలా ఉంది నా ఉపన్యాసమంటారు 
కొందరు ఉపన్యసించేది సంభాషణలా ఉపన్యసించీ ఉపన్యసించీ ఎలా ఉంది నా 
ఉపన్యాసమంటారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. 


ఈ కాలం వెలగల, తలగల మనుషులది కాదు, పక్కా వలగల మనుషులకు, వల్లకాడు 
మనుషులకు చెందింది. 

కొందరు గురువులు చెప్పేవారైతే, కొందరు చెప్పేవారిని దెప్పేవారు. 

స్త్రీలకు మంచికన్నా సంచిపై మోజెక్కువ. 


కొందరు కొందరు వీరూ కారు వారూ కారు 
వీరి ముసుగులో వారు, వారి ముసుగులో వీరు. 


ఒకప్పుడీదేశంలో మిషనరీలు (Missionary) ఎక్కువుండేవారు. 
ఇపుడు వారి స్టానాన్నె మెర్సునరీ (Mercenery) లు. 


42 భావోక్తులు 


ఒకపుడు స(క్రమజాతి వారెక్కువుండేవారీ దేశంలో, ఇపుడు అక్రమ జాతివారు. 

ఇపుడు వైద్యాలయాల్లోకన్నా విశ్వవిద్యాలయాల్లో డాక్టర్లే ఎక్కువగపడతారు మీకు. 
అందుకేనేమో విద్యాలయాలు కూడా అయిపోతున్నాయి వైద్యాలయాల్లాంటివిపుడు, విద్యార్థులు 
పేషంట్లలాంటివాళ్ళు. 


ఈనాటి విద్యల్లో సమాచారం గంపెడంత, సంస్కారం గంటెడంత 
అందుకే ఇపుడు విద్య గంపెడంత, వికాసం గరిగెడంత, వివేకం మాత్రం గంటెడంత. 


ఈనాటి రాజకీయాలకు కావలసినవి యోగ్యతలు కావు 
కుల యోగ్యతలు, దళయోగ్యతలు, దళారీ - యోగ్యతలు. 


ఈ రోజుల్లో నినాదాలకున్నంత గిరాకీ 
నాదాలకూ లేదు, వాదాలకూ లేదు, వేదాలకూ లేదు. 


ఈనాటి ప్రభుత్వాల పాలనలన్నీ పాత్రికేయులకు సందులు 
కార్టూనిస్టులకు విందులు, మిమి(క్రీ వారికి పసందులు. 


ఒకపుడీ దేశంలో “ 'నిద్దా, జాతి వారెక్కువుండేవారు 
ఇపుడు వారి స్థానే 'గద్దా జాతి వారు. 


ఈ రోజుల్లో పత్రికలే ఎక్కువ చదువుతున్నారు మన పుత్రికలు 
అందులోనూ అశ్లీల చిత్రికలు. 


కొందరు బంతులో ఆడుతారు ఆటలు 
కొందరు తంతులో వదంతులో, 


పాశ్చాత్యులు అవసరాల కొరకు ఐక్యమవుతారు, మనం అనవసరాల కొరకు. 


ఇపుడీ దేశంలో “దొంగ”కు, “లంగ”కున్నంత గిరాకీ 
“గంగకూ” లేదు,“అలివేలు మంగకూ” లేదు. 


అవినీతి అతి ధనవంతులకు, అతి విద్యావంతులకు చెందిన సుఖ వ్యాధి. 


మార్క్స్‌ చెప్పిందంతా వేదాంతమే 
మనం తెలియకనుకుంటాం అదేదో వేరే సిద్దాంతమని. 


సత్యమొక్కటి తప్ప సవాలక్ష లభిస్తాయి మనకీ రోజు 


డా॥ వెల్లాల కొండలరావు 43 


మన కోర్లులో, పోరులో, రాజకీయవాదుల హారులో. 
€ ౧9 (CW) (ae) 


ఇపుడీ దేశంలో ఎలక్షన్లు గెలవడానికి, పని కాదు కావలసింది, 
మనీ, అవినీతులు, అడ్డత్రోవలు so many. 


కుక్కలు బొక్కలపై పోట్లాడుతాయి, రాజకీయ నక్కలు పక్కలపై. 


“ఇపుడు మన ఊళ్ళల్లో ఒకటి కాదు వంకర 
తుదకు తాడిచెట్టు కూడా వంకరే” అంటారు ఆచంట జానకిరాంగారు. 


ఈనాటి రాజకీయాల్లో రూపుల కన్నా బహురూపులెక్కువ, బహురూపులకన్నా, డూప్‌లు. 


భారతీయ విద్యార్థులు అన్ని శిక్షణలకూ పనికొస్తారట 
ఒక్క అన్నిటికీ పనికొచ్చే క్రమశిక్షణకు తప్ప. 


ఈనాటి నాగరీకతంతా మనుషులకన్నా ఎక్కువ పని మనుషులను, పని మనుషులకన్నా 
ఎక్కువ మనీ మనుషులను పుట్టించుటకు చెందింది. 


విలువైన భారతీయ విలువల్లో సమయపాలనకు, క్రమశిక్షణకు అంతంతే విలువ. 
ఒకప్పుడీ దేశం 'రాం రాజ్‌కు' ప్రతీతి, ఇపుడు 'స్కాం రాజ్‌కు”. 


ఈ ప్రపంచంలో ఇపుడొక పన్నాగునికున్నంత ఖదరు 
పతాకకూ లేదు, (ప్రధాన మంత్రికీ లేదు. 


అన్ని పాటలకన్నా వేలం పాటను మించిన జనరంజకమైన పాట 
మరొకటి లేదంటారు పఠాభిగారు. 


జీవితం ఒక లెక్క కాదు, ఒక నక్క 
అందుకే మరెంత కష్టపడ్డా కాదది మీరనుకున్నంత పక్కా. 


అందమైన వాటిని చూడాలంటే నగరాలకు వెళ్ళాలి 
అందమైన వారిని చూడాలంటే పల్లెలకు. 


ఇపుడు మీకు నిజమైన భారతీయులు కావాలంటే 
ఇంట కాదు వెదకాల్సింది బైట, దేశంలో కాదు విదేశంలో. 


మీ జోలికెవ్వరూ రాగూడదని అనుకుంటే చేయండి ఒకే ఒకపని. 


44 భావోక్తులు 


చెసేది చెప్పకండి, చెప్పింది చేయకండి. 

జీవితాల్లో కొందరు తమాషాకు పెళ్ళాడితే, కొందరు దామాషాకు. 
రాజకీయాలలో, వ్యాపారాలలో మూగవారే అవుతారు ఒక్కొక సారి మగవారు. 
ఇపుడీ దేశంలో అన్ఫుతమొక అలవాటే కాదు ఒక బాహాటు. 


మగవారికి ఆస్తులపై మోజెంతో, ఆడవారికి అలంకారాలపై అంత. 


మన విద్య నిజంగానే విద్యయితే ఈ పాటితన్నో వచ్చేవి తిరుగుబాట్లు. ఉద్యమాలు, విప్లవాలు, 


అతివాదాలు, ఉ(గవాదాలు. 


కొందరి కొందరి శక్తంతా వారి అతిశయోక్తిలోనే ఉంటుంది 
అది కాస్తా తీసేస్తే వారిలో మిగిలేది అశక్తే, 


ఈనాటి విద్యలన్నీ చాలా వరకు ఏవి చదవగూడదో చదవడానికి, వినగూడదో వినరు. 


చూడగూడదో, ఆలోచించగూడదో, అలవర్చుకోగూడదో వాటికి చెందినవే. 


కాంగ్రెస్‌ వారిదదొక సంస్కారం, ఒకరు ఎక్కుతుంటే 
ఒకరు కుక్కుతుంటారు అంటారు కరుణాకారన్‌గారు. 


మగవారికి భరణాలపై ఎంత మోజో ఆడవారికి ఆభరణాలపై అంత. 


మన విద్యంతా ఒకపుడు వివేకులను పుట్టించేదెక్కువగా 
ఇపుడు చాకులను, బాకులను, కాకులను, జోకులను, మేకులను. 


పల్లెటూళ్ళలో తాపాలెలాగూ తక్కువే కనుక పాపాలూ తక్కువే. 
పట్టణాలలో తాపాలు ఎలాగూ ఎక్కువే కనుక పాపాలూ ఎక్కువే. 


ఈనాటి పెళ్ళిళ్లలో పొంతనాలకన్నా మంతనాలదే, వంతనాలదే పై చేయి. 


ఈనాటి మన సెక్యులరిజానికీ, ఒకనాటి మన న్యూట్రలిజానికీ 
తేడా లేదు ఈవెన్‌ బేడా. 


-ఈ కాలపు నాగరీకులంతా బైట నాగరీకులు, ఇంట నగరీకులు. 


ఒకప్పటి మనుషులంతా కళలు, కళకళలు 
ఇప్పటి వారు అదేదో అంతుపట్టని గలగలలు, ఫెళపెళలు, విచ్చలవిడి విహ్యలలు. 


డా॥ వెల్లాల కొండలరావు 


45 


ఒకప్పటి టెంటుకూ ఈనాటి అపార్టుమెంటుకూ తేడా లేదు ఈవెన్‌ బేడా. 


ఈ కాలపు విద్యలలో మీకు ఎంత తెలుసు ననేదానికన్నా 
ఎవరు తెలుసు ననేదానికే ప్రాధాన్యతెక్కువ. 


ఈనాటి అందాలలో, అందాల కన్నా అద్దకాలది, రుద్దకాలది జోరెక్కువ. 
లు యు 
ప్రతీది లేదని వాదించకు, తుదకు నీవే లేవనుకాడికొస్తుందది. 


ఇపుడెక్కడివి ఒకప్పటి ఇళ్ళ లాంటి ఇళ్ళు, గృహాలు 
ఇపుడన్నీ అంతటా అపార్టుమెంటులు, అద్దె కొంపలే. 


అదేమిటో కాని అతిగా ఆలోచించే వారెప్పుడూ అదోలా అనిపిస్తారు 
అవసాన దశకు దగ్గర పడ్డ వారిలా. 


ఈనాటి విద్యార్థుల్లో రాతల కన్నా, గూతల కన్నా 
కోతలది, మోతలది జోరెక్కువ. 


ఆడవారికి అభి ప్రాయాలకన్నా 'ప్రియాలెక్కువ. 

ఈ కాలమంతా ప్రతిభెక్కువ పతార తక్కువకు, బరువెక్కువ పరువు తక్కువకు చెందింది. 
జీవితాలలో కొందరి జీవితాలు సూత్రాలైతే, కొందరివి సుసూత్రాలు. 

కొందరి ఇష్టమంతా వారిని ఇష్టపడడంలోనే ఉంటుంది, తక్కిందంతా వారికి కష్టమే. 


ఈ రోజుల్లో జ్ఞానం మూరెడు, వికాసం జానెడు, వివేకం (వ్రేలెడు 
అందుకే మనకిపుడు సంక్షోభం మూరెడు, సంక్షేమం జానెడు, సంతోషం వ్రేలెడు. 


ఈనాటి ప్రపంచంలో పాపులకున్నంత గిరాకీ 
కాపులకూ లేదు, 'సాపు'లకూ లేదు. (సాపు = నీతి నిజాయితీ కలవారు) 


స్త్రీలు ఒక ఘంట అక్కా! అక్కా! అని ఒకరినొకరు పిలుచుకుంటే 
మరొ ఘంట కుక్కా! కుక్కా! అని పిలుచుకోవడం ఖాయమంటారు ఆస్కార్‌ వైల్డ్‌గారు. 
గ్ర లెక గ్రా జడ 


అప్పరసలతో వాదోపవాదం, సరసంతో మొదలై 
విరసానికి దారి తీస్తుంది జా(గ్రత్త మరి! 


అమెరికా పెళ్లిళ్ళు చాలా వరకు విడాకులకు దారి తీస్తాయి, ఇండియావి పెడాకులకు. 


ఈనాటి బోధకుల బోధనలన్నీ ఒక సుత్తి, బోధనకన్నా ఎక్కువ సంపాదనకొరకే వారి కక్కుర్తి. 


46 భావోక్తులు 


ఈనాటి విద్యల్లో ప్రతిభల కన్నా పట్టాలది జోరెక్కువ, పట్టాలకన్నా కాపీ కొట్టే చిట్టాలది. 
కొందరి కొందరి నామాలే వారి పాలిటి అవమానాలు, వారి పేర్లే వారి పాలిటి పెంజేర్లు. 


భారతీయ బాటలకు, భారతీయ బాలెంతలకు తేడా లేదంటారు ౮౪౭౧ బేడా, బొరిస్‌ 
బెక్కర్‌గారు. 


కొన్నాళ్ళు కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ వారిని బేజారు చేసింది, ఇపుడు కాంగ్రెస్‌వారు కాంగ్రెస్‌ను. 


ఇపుడెక్కడున్నాయి ఒకప్పటి లాంటి సంక్షేమ శాఖలు, ఇపుడన్నీ అంతటా స్వ-సేవా శాఖలే. 


ఈ దేశంలో అయితే పనికిరాని వారైనా ప్రశ్నలేస్తారు పదే పదే 
లేకపోతే పనికే రాని వారైనా, అంటారు పీ.వీ.గారు. 


ఈ దేశంలో ఒక్క ప్రభుత్యోద్యోగులే కడతారు పన్నులు 
తక్కినవారంతా చూస్తారు ఎగవేతలకు దారితెన్నులు. 


ఇపుడెక్కడ లభిస్తాయి మీకొకప్పటి లాంటి దేవాలయాలు 
ఇపుడంతా అంతటా ద్వేషాలయాలే ద్వేషాలయాలు, వేషాలయాలే వేషాలయాలు. 


ఈనాటి విద్యాలయాలు నీతులకు కావు నిలయాలు, వాటి గోతులకు. 
భారతీయులంతా చాలా వరకు ఇంట జమీందార్లు, బైట జమేదార్లు. 
మంచి కావాలంటే మన భాష సంచి కావాలంటే పరాయి భాష, 


అందరూ రాజకీయులే, కొందరు ఆడేవారైతే, కొందరు ఆడించేవారు, 
ఆడిపోసుకునేవారు. 


ఒకపుడీదేశంలో వాసులెక్కువుండేవారు, ఇపుడు తిరకాసులు, బరకాసులు. 
ఏ ప్రభుత్వమూ రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు, రొమ్ములో దమ్ముంటే తప్ప. 
గతానికి కూడా ఒక వాసనుంటుంది, గతమున్న (స్త్రీలను వాసన చూడండి మీకే తెలుస్తుంది. 


ఇపుడు మీకెక్కడా ఏ “గో లేకపోతే పెట్టండి ఒక యన్‌.జి.ఒ, అదే తెస్తుంది మీకు మీ 'గో గో 
గ్‌, 


ఇపుడెక్కడ లభిస్తారు మీకు ఒకప్పటి లాంటి సర్దార్హు, ఇపుడంతా అంతటా సేర్టార్డు, తాబేదార్జు, 
నీ బాంచెనుగాళ్ళు, నీ కాళ్ళు మొక్కుతగాళ్ళే. 


డా॥ వెల్లాల కొండలరావు 47 


ఓ కాలంలో మోతెబర్జుండేవారీ దేశంలో ఎక్కువ, ఇపుడు మోరుదోపులు. 


మనం తెలిసినవారిని సంప్రదించేదెప్పుడూ తెలివిలేని పనులన్నీ చేశాకే అంటారు ఆస్కార్‌ 
వైల్డ్‌ గారు. 


కొందరు మరవడానికి త్రాగితే, కొందరు అరవడానికి, కొందరు కరవడానికి, కొందరు 
చరవడానికి. 
ఆధునిక మనిషి బుర్రంతా ఒక కలెగూర గంప, మురికి కొంప, ముళ్ళ కంప, 


ఇపుడెటు చూచినా తటస్థించేవారు ఎక్కువ అయితే “అపవాదులు” లేకపోతే “అతివాదులు”, 
మచ్చుకైనా లభించరు మీకు “నిదానులు”, “ప్రధానులు”. 


ఒకపుడు మనిషి “మంచి” అయితే అంతా అయినట్టే అనుకునే వారందరూ, ఇపుడు సంచైతే. 
వింతలకు విదేశీయులది పై చేయి, కంతలకు, కలతలకు, కలవరాలకు మనది. 


ఈ కాలం సిగులీ కాదు, ఎగులీ కాదు, నెగులీ కాదు 
౧6 NO late) 
అక్షరాలా మగ్గుల్తి, రగ్గుల్లి, మొగ్గుల్లి, నిసిగ్గుల్లి. 


ఈనాటి విద్యల్లో ప్రతిభలకన్నా పటాటోపాలది జోరెక్కువ, హోరు. 


యూరప్‌లో ఒక్కొక్కనికి ఇద్దరిద్దరుంటారట ఆడవారు. 
ఒకరు వాడుకోవడానికి, ఒకరు ఆడుకోవడానికి. 


జీవితాలలో కొందరు హాస్యాలకు దాసులైతే, కొందరు దాస్యాలకు. 

ఈనాటి నాగరికత విలువలకు చెందింది కాదు, వలువలకు, చలువలకు, చిలువలకు. 
గొప్పవారనేవారు గొప్ప బేరాలే కాదు , గొప్ప నేరాలూ చేస్తారు, ఘోరాలు. 

పెళ్ళిళ్ళలో నేత్రాలే కలవకపోతే ఎన్ని కలిస్తేనేమి అవి గోత్రాలు, సూత్రాలు? 


ఇది “హైదరాబాధ”, తెలియదా మీకు ఇక్కడ ఎవరికీ ఏదీ కాదు సాదాసీధా, ఒక్క 
రాజకీయులకు, ధనవంతులకు తప్ప. 


ధనవంతులకు సానుభూతి ఒక విలువ కాదు, కప్పుకోవడానికొక వలువ. 


ఇపుడీ దేశంలో రెండు తరహాల మనుషులుంటారనేవారు ఫెర్నాండెజ్‌గారు ఒకరు 
సెక్యులర్‌ (pecular), ఒకరు నార్మల్‌. 


జీవితాలో బెట యుదాలా కనబడేవారంతా లోపల బుదాలే, రుదాలే. 
Mm వ్‌ mw 0 ఠా ఠా 


అప్పటికీ ఇప్పటికీ గాంధీ అన్న పదం బ్రాందీలా పని చేస్తోందీ దేశంలో. 


48 భావోక్తులు 


అపార్జుల్లో నివసించే వారు చాలా వరకు ఎవరికి వారు అపార్టే (apart). 
అదేమిటో కాని ఏది చౌకో, అతి చౌకో, దాని కొరకే ఎగబడతారు లోకులు బార్‌ బార్‌. 
వట్టి వారిని ఉట్టికెక్కించడంలో (ప్రజాస్వామ్యాన్ని మించిన వ్యవస్థ మరొకటి లేదు. 

థి 


మన రాజకీయాల్లో నీతి చాలా ఉంది, లేందల్లా నిజాయితీ, 
పరిపాలకులు చాలా ఉన్నారు, లేందల్లా పరిపాలన. 


ఈ కాలంలో మనం భయపడాల్సింది వ్యాఘాలతోకాదు, ఉసుళ్ళలా పుట్టుకొస్తున్న గోముఖ 
వ్యాఘ్రాలతో. 


గురువులు రెండు రకాలు, ఒకరు చెవులకు బోధించేవారు, ఒకరు హృదయాలకు. 

-ఈనాటి మతాలోనెనా, ఏనాటి మతాలోనెనా మతాలకన్నా మఠాధిపతులదే జోరెక్కువ, హోరు. 
౫ Seana 

ఒకపుడు కంటికి ఎక్కువుండేది పని, ఇపుడు పంటికి. 

మతాలు చెప్పేవాన్నీ ఒకటే, మతిలేక అవుతాం మనం కుహానామతులం. 


మనకు మతం గురించి, వ్రతం గురించి ఎంత తెలుసో 
పాశ్చాత్యులకు పొతం గురించి, మితం గురించి అంత. 


ఈ దేశంలో ఇపుడొక సారాకొట్టు పెట్టుకోవడానికి ఎంత సునాయాసంగ దొరుకుతుందో 
అనుమతి, ఒక విద్యాలయం పెట్టుకోవడానికి దొరకదు. 


నటీనటులు వారికి వారెప్పుడూ బ్రతకరు, ఒక్క చనిపోయినప్పుడు తప్ప. 

అమెరికా అమ్మాయిలు వారి తల్లిదండ్రులెవ్వరో చెప్పరు, ఇంగ్లండు వారు వారి వయస్సులు. 
కొందరి కొందరికి వారి ఛలోక్తులే అవుతాయి చలో - యుక్తులు. 

హర్యానాలో చాలా మంది హరీ హరీ! అన్నిటికీ తయారేనట మరీ మరీ. 


ఆడవారికి చెప్పవలసింది ఎక్కువ అబద్దాలే, నిజాలే చెబితే నీరైపోరూ 
మొదలే వారబలలంటారు ఆస్కార్‌ వైల్డ్‌గారు. 


ఈనాటి విద్యంతా మనుషులకన్నా పనిమనుషులనెక్కువ 
పనిమనుషులకన్నా మనీ మనుషులనెక్కువ పుట్టించుటకు అక్కరకొస్తోంది. 


ఈనాటి స్త్రీలంతా రెండు రకాలు 
ఒకరెప్పటికీ స్తీ స్వాతం(త్ర్యం గురించే మాట్లాడేవారు 
ఒకరెప్పటికీ స్రీ స్వాతంత్ర్యం గురించే పోట్లాడేవారు. 


డా॥ వెల్లాల కొండలరావు 49 


“నిజం చాలా నిప్పయిన విలువ 
పశువుల ముందు మాట్టాడగూడదు దానిని” అంటారు ఆస్కార్‌ వైల్డ్‌గారు. 


ఈ దేశంలో ప్రతి ముగ్గురికొక పశువంటాడు (నిరక్షరాస్యుడు) 
అంటారు బుచ్చిబాబుగారు. 


రచయితలు, కళాకారులు మనమనుకునేటంత తెలివితక్కువవారేమీ కారు 
వారి పుస్తకాలు కొట్లల్లో అమ్ముడుపోకపోతే వారినే వారు అమ్ముకో చూస్తారు కాక పట్టి. 


ల 


మనం రచయితలు కథలు చెప్పే రోజుల్లో నివసించడం లేదు 
వారి కథలు చెప్పే రోజుల్లో నివసిస్తున్నాం. 


ఇపుడీ దేశంలో ధర్మాలేమో చెప్పడానికక్కరకొస్తున్నాయి 
అధర్మాలేమో చేయడానికి. 


ఒకపుడు ఈ దేశీయులు “భిక్షుకులుగా” పోయేవారు పరాయి దేశాలకు 
ఇపుడు బిచ్చకులుగా. 


ఈనాటి పెళ్లి తంతు : ముఖ చూపు, సంప్రదింపు, నచ్చడం, వర పూజ, లక్ష్మీ పూజ, 
పెల్లికొడుకును చేయడం, పెళ్లి కూతుర్ని చేయడం, పెళ్లి, రిసెప్షన్‌, శోభనం, హనీమూన్‌, 


మారువెళ్ళి, తొలిసారి, మలిసారి. 
ఖర్చులు వేలకువేలు, లక్షలకులక్షలు, కోట్లకు కోట్లు. 
జి, హ్‌ 


“ఛాలా మంది యువతీ యువకులు ఒకరికొకరు అర్థంకాక పెళ్ళి చేసికుంటారు 
అర్థమయితే అందులో సగం చేసికోరంటారు” ఆస్కార్‌ వైల్డ్‌గారు. 


ఈ రోజుల్లో విద్యార్థుల జవాబు పత్రాలు దిద్దబడడం లేదు 
దిద్దేవారికర్ణంకాక జోకబడుతున్నాయంటారు వాటిని దిద్దేవారు. 


ఇపుడు పట్టణాల్లో సదరు ప్రజలకు కట్టేవన్నీ పక్కా ఇళ్ళనుకుంటున్నారా మీరు? పాపం 
పసివారు? కావు, కావు, లక్క ఇళ్ళు, బక్క ఇళ్ళు. 


భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నపుడు కళ్ళెందుకు మూసుకుంటారు అతనిని |ప్రార్థించేవారు అని 
అడిగారట శ్రీ శ్రీగారిని ఎవ్వరో 
వారిది (గ్రుడ్డి నమ్మకమని చూపించడానికన్నారట వారు. 


పెద్ద మనుషులంతటా ఒకటే, పరంబోకులే వేర్వేరంటారు బెర్నాడ్స్‌ షా గారు. 


ఇపుడీ దేశంలో దొరలకన్నా దొంగలకే గుర్తింపెక్కువ, అందుకే కాబోలు 
మిగిలిన దొరలు కూడా త్వరత్వరగా దొంగల్లోకి మారిపోతున్నారు, దొంగల్లో చేరిపోతున్నారు. 


50 భావోక్తులు 


“ఒకపుడీ దేశంలో హింసకాండ, ధ్వంసకాండ గైర్‌ మామూల్‌ 
ఇపుడు మామూలే కాదు, షరామామూల్‌” అంటారు శేషన్‌గారు. 


సితారాలు వారి బార్లను, వారి కార్లను, 
వారి రవికెలను మార్చేసినట్టు మార్చేస్తుంటారు, వారి భర్తలను కూడా. 


మనకీ దేశంలో పని రోజులకన్నా సెలవురోజులెక్కువ 
పని ఘంటలకన్నా విరామ ఘంటలు, ఏ(శాంతి ఘంటలు. 
ఎలా తగ్గుతుందిక మన బీదరీకం, పెరుగుతుందిక ఐశ్వర్యం? 


భారతీయుల శాసనాలకన్నా భారతీయ బుతుపవనాలే 
ఎంతో కొంత స్థిరమనేవారు పాల్కీవాలాగారు. 


ఈ దేశంలో చదువుకున్నవారట్టే పనిచేయరు 
చదువుకోని వారెలాగూ చేయలేరు. 


“అవినీతి ఒకపుడీ దేశంలో కుటీర పరిశ్రమ 
ఇపుడు MNC” అంటారు శేషన్‌గారు. 


ఇపుడీ దేశంలో ఒక కంప్యూటర్‌ క్యారెక్టర్‌ను నమ్మినంత కూడా 
కన్య క్యారెక్టర్‌ను నమ్మడం లేదట ఎవ్వరూ : 


“మన విద్యార్థులంతా వారి విద్యాలేమిని దుస్తుల్లో సరిపెట్టుకుంటారు 
వారి సంస్కార లేమిని వస్తు సేవా సౌకర్యాలతో” అంటారు ఆస్కార్‌వైల్డ్‌గారు. 


ఈ దేశంలో మీరెవరినైనా ప్రభుత్యోద్యోగిని వారి ఉద్యోగం “పుల్స్‌టెమా,” “పార్ట్‌ టైమా” అని 
అడగగూడదు, అంతా పుల్త్‌టెం ఉద్యోగాన్ని పార్ట్‌టైం ఉద్యోగంగా నిర్వహిస్తూ వీలయితే 
ఓవర్‌ టైం కూడా 012% చేయజుూస్తారు. 


కొందరికి వారి పేర్లెలా పెట్టుకోవాలో తెలియదు, 

వాటిని తిర్ల మర్ల పెట్టుకుంటారు వారి చొక్కాలు తిర్ల మర్ల తొడుక్కున్నట్టు. 
వ. గ్లో. లు ap | pT £9 

ఈనాటి పాలనలన్నీ చాలా వరకు లోలనలు, లాలనలు, కరచాలనలే. 


ఈ రోజుల్లో ఆదర్శవంతులైన దంపతులు మీకు కథల్లో, నవలల్లో, సినీమాల్లో, సిరీయాల్స్‌లో 
దొరుకుతారు కాని దైనందిన జీవితంలో దివిటీ పట్టి వెదకినా దొరకరు. 


బస్తీవాళ్ళెవ్వరూ చంద్రుని వైపు చూడరు ఒక్క [గ్రహణం రోజు తప్ప, 
ఆ రోజెలాగూ ఆతడగపడడు కదా అందుకు, అంటారు బుచ్చిబాబుగారు. 


డా॥ వెల్లాల కొండలరావు 51 


మనుషులు మూడు రకాలు 
ఒకరు చేసేవారు, ఒకరు చేసేవారిపై గూసేవారు, 
ఒకరు అదేపనిగా అందిందల్లా మేసేవారు. 


మనుషులను చూచినా కొలదీ, చూచినా కొలదీ మనుషులమీదికన్నా నాకు కుక్కలమీద 
సానుభూతి పెరుగుతోందంటాడు ఒక రచయిత. 


అదేమిటో కాని స్వార్థపరులే సరదాగా ఉంటారెక్కువ, 
నిస్వార్థపరులు జరదాగా, పరదాగా. 


రొమాన్సెప్పటికీ తిరగ వేయడం ద్వారా రక్తి కడుతుంది కాని 
అరగవేయడం ద్వారా, మరగవేయడం ద్వారా కాదు. 


ఎంగేజ్‌మెంట్‌ తాపానికి చెందింది, డేటింగ్‌ పాపానికి, మేటింగ్‌ శాపానికి. 
ఆడవారికి వంటలంటే ఎంతిష్టమో, మగవారికి జంటలంటే అంత. 
చాలా మంది వ్యాపారులకన్నా చాలా మంది సానులు మేలనేవారు పాల్కీవాలాగారు. 


ఇపుడంతా అంతటా చలాకీలే చలాకీలు, “చలాకీ” అనునదిపుడు ముక్కుకు తగిలించుకునే 
బులాకీలాంటిదయిపోయింది ముక్కుపోగులాంటిది చాలా మందికి. 


మీకు ఈనాటి నాగరికతల కొలతలు కావాలంటే (స్త్రీల నడుములను మించినవి మరి వేరే 
దారకవంటారు బుచ్చిబాబుగారు. 


జనులు వారికి అవసరమున్నవేవీ ఎప్పుడూ దానం చేయరు 
అక్కర తీరి, వారివే వారికి బరువయి అవతల పారేయాలనుకునేవి తప్ప. 


ఈనాటి సంపాదనలన్నీ చాలా వరకు “చోరీ”, 
విలువలకు, సంస్కారాలకు కట్టే “గోరీ”, 


ఒకప్పటి చదువులన్నీ పండితులను పుట్టించేవి 
ఇప్పటివి మండితులను, పిండితులను, సుండితులను, ఖరాఖండితులను. 


జనులు మోతాదుగా ఉంటేనే జనులు మోతాదు దాటితే 
ఇంకేముంది భరించరానంత ధ్వనులు, కొంపలు ముంచే శనులు, శకునులు. 


ఇపుడు మన చరిత్రలో కనబడేదంతా ఘన చరిత్ర కాదు 
ధన చరిత్ర, రణ చరిత్ర, బుణ చరిత్ర. 


ఒకపుడు కన్నీరుకు, పన్నీరుకు ఎంత గిరాకీ ఉండేదో 
ఇపుడు “బీరు”కు 'బారుికు అంత గిరాకీ. 


52 భావోక్తులు 


ఈనాటి స్వేచ్చాప్రియులంతా మూడు తెగలకు చెందినవారు 
అతి (త్రాగుడుకు, అతి వాగుడుకు, అతి లాగుడుకు. 


ధనవంతునికి రెండు గుండెలుంటాయి 
ఒకటి కొట్టుకోవడానికి, ఒకటి గిట్టుకోవడానికి. 


ఇప్పుడైనా, ఎప్పుడైనా, పన్నులెగ్గొట్టివారే తప్ప 
కనిపించరు మీకెవ్వరూ అంతగా సంపన్నులు. 


ఈనాటి విద్యా వ్యవస్థలన్నీ విద్యా వ్యవస్థల కన్నా ఎక్కువ విద్యార్థుల పాలిటి విద్యా అవస్థలు. 
మన ఇంటింటి అప్పులిపుడు మన ఇంటింటి కప్పులను కూడా మించిపోతున్నాయి. 


ఒకపుడు బుషి నుండి పుట్టుకొచ్చేది కవిత్వం, ఇపుడక్షరాలా కసి నుండి మసి నుండి, 
బుసినుండి. 


కొన్ని కొన్ని ఛలోక్తులు కారాలే కారాలు, కారాలను మించిన “చేరాలు”. 
ఒకప్పటి విద్యంతా కూటి కొరకు, ఇప్పటిది మాత్రం అక్షరాలా లూటి కొరకు. 


ఈనాటి శాసన సభల్లో మన్మథుల కన్నా, ధన్మథులు, గన్‌-మథులెక్కువ కనిపిస్తారు 
మనకు. 


పలె ముదిరితే పటణం, పట్టణం ముదిరితే ముఖ్య పట్టణం 
2] © లు లు 
బల్లి ముదిరితే ఊసరవెల్లిలా. 


ఈ కాలపు పెరుగుదలంతా పెరుగుదల కన్నా ఎక్కువ మొరుగుదలకు, పరుగుదలకు 
చెందింది. 


విద్యంతా కల్చర్‌తో మొదలవాలి కాని, క కా కి క్రీ గ గా గి గీలతో కాదు. 


అదేమిటో కాని ఈ దేశంలో స్వేచ్చ ఎక్కువగా కోరబడుతుంది కాని 
తీసికోబడదు, గుర్తించబడుతుంది కాని గౌరవించబడదు. 


ఈనాటి విద్యార్థులు విద్యాలయాలకు పోయేది విద్యలకొరకనుకుంటున్నారా మీరు? కాదు 
కాదు, చాలావరకు వియ్యాలకు, వినోదాలకు, విలాసాల కొరకు. 


“గెలిచే ముక్కలు చేతులున్నపుడు పేకాట నిజాయితీగా ఆడాలి” అంటారు ఆస్కార్‌ వైల్డ్‌గారు. 
ఇపుడీ దేశంలో సెక్యులరిజం కన్నా పెక్యులరిజంది, (ట్రిక్కులరిజంది జోరెక్కువ, హోరు. 
మనుషుల్లో కొందరు వాక్యామృతాలయితే కొందరు (క్రియామృతాలు, కొందరు ఏమీ కాని 
వట్టి తప్పా తాలూ. 


డా॥ వెల్లాల కొండలరావు 53 


మనకీ రోజుల్లో ఒకరిని ఒకరనుకుంటే వారు మరొకరిగా బయటపడుతున్నారు 
ఇంత త్వరగా “ప్యారడాక్స్‌కు” ఇంత గిరాకీ వస్తుందని ఎవరనుకున్నారు? 


బీహార్‌లో మీరు ఎంత రంగ! రంగా! అన్నా ఏదీ కదలదట ఒక్క గంగ తప్ప. 


ఒకపుడు బుషులు పోయేవారు కొండలకు 
ఇపుడపుడపుడే పెళ్లి చేసికొన్న ఖుష్‌ ఖుష్‌లు. 


ఈనాటి నాగరికతంతా యధార్జాలకు చెందింది కాదు, పదార్థాలకు. 


ఎవరైనా ఆంగ్లేయులు 'ఆహా! వాతావరణమెంత బాగుంది" అని ఏ స్త్రీతోనైనా అంటే, 
దాని వెనకార్థం ఆహా! మీరెంత బాగున్నారు”! అని 
(స్త్రీలూ! జాగ్రత్త మరి, వాతావరణమేననుకొని మోసపోయేరు. 


కొందరి కొందరి జీవితాల్లో మనకు ఏ అతుకూ కనిపించదు, ఏ వెతుకూ. 
ఏదో ఒక బతుకు దెరువుకు చెందిన గతుకు తప్ప. 


అందరినీ “ఆచార్యులు” అని సంభోదించకు ఒక్క బోధించేది ఆచరించేవారిని తప్ప, అందరినీ 
అలా సంబోధించి అసలు వారినవమానించకు. 


రాజకీయాలకు వట్టి లెక్కలు తెలిస్తేనే చాలదు పక్కలు కూడా తెలియాలి, 
రాజకీయ నక్కలు కూడా. 


రాజకీయాలలో నెగ్గాలంటే “ఓపికతో చాలా ఓపికుండాలంటారు” క్స్‌ వీ,గారు. 


ఈనాటి సంగీత కచేరీ జరుగుతున్నప్పుడు మీరెంతైనా గోల చేయొచ్చు. ఈనాటి సంగీతమే 
ఒక గోల చాల. 


ఇపుడు కల్లు కున్నంత గిరాకీ ఇల్టుకూ లేదు, ఇల్లాలుకూ లేదీ దేశంలో. 
ఒకప్పుడు మన పల్లెలన్నీ పంటలకు (ప్రసిద్ది, ఇపుడు తంటలకు, ఉగ్రవాద మంటలకు. 
ఈనాటి నాగరికతలో తేనెటీగలకన్నా ఈగలది జోరెక్కువ, జోర్రీగలది. 


ఈ దేశంలో సెక్యులరిజం ఇపుడు నిచ్చెనెక్కి అరవడంలో తప్ప 
నిజ జీవితంలో దివిటీ పట్టుకొని వెదకినా ఆగపడదు మీకెక్కడా. 


ఇపుడెక్కడ లభిస్తారు మీకు సాహిత్య జనులు, ఇపుడంతా అంతటా సాయిత్య జనులే. 
ఈ దేశంలో ఇపుడు అన్ని గౌరవాలకన్నా ఆత్మ గౌరవాలదే అట్టడుగు స్థాయి. 


ఈనాటి చదువులన్నీ మస్తకాల చదువులకన్నా ఎక్కువ పుస్తకాల చదువులే. 


54 భావోక్తులు 


ఈ దేశంలో ఉగ్రవాదులకే ఇపుడన్ని హక్కులు 
తక్కినవారికందరికి దక్కేవి చిక్కులే అనేవారు పి.వి. గారు. 


“కమ్మవారు నిజంగానే కమ్మనివారు, మాటల్లోనే కాదు మూటల్తో, పాటుల్లో కూడా. 


అదేమిటో కాని జనులు వృద్దులవడానికైనా సిద్దపడతారు కాని, 
అభివృద్దులవడానికి కారు. 


అదేమిటో కాని లోకులు సంగీత కచేరి బాగా జరుగుతున్నపుడు ఏమిటేమిటో 
మాట్లాడుతుంటారు అదే పనిగా, జరగనపుడు మాట్లాడరు, అది చేయవలసినపుడిది, ఇది 
చేయవలసినపుడది చేస్తుంటారు. 


ఈ దేశంలో ఇపుడు బుణానికున్నంత గిరాకీ గుణానికీ లేదు, గుణవంతునికీ లేదు. 
నేటి విద్యంతా ఉన్నతికన్నా ఎక్కువ ఉగ్రతకు, వ్యాఘ్రతకు దారి తీస్తోంది. 


ఒకప్పటి రూపాయి విలువిపుడు బేడ, ఒకప్పటి మనిషికీ ఇప్పటి మనిషికీ కూడా 
విలువల్లో అంతే తేడా. 


రసవంతమైన భావాలు కలిగుండడం పని లేనివారి పనని అనుకుంటారు “పని మనుషులు” 
ఈ దేశంలో తలలు చాలానే ఉన్నాయి కాని వాటిని దాచుకోవడానికి తావులు లేవు. 


ఒకనాటి రాజమందిరమైన కింగ్‌కోఠీ, అయ్యయ్యో! అయిపోయిందిపుడు 
(ప్రతి లుంగోరీకీ ఒక అంగోరీ. 


ఇపుడీ దేశంలో మనకు అన్ని వ్యాపారాల గురించి బాగా తెలుసు 
ఒక్క తెలియవలసిన నీతి, నిజాయితీ వ్యాపారం గురించి తప్ప. 


పరీక్షల్లో తెలిసేటట్టు వ్రాయడం కన్నా తెలివి తక్కువ పని మరొకటుండదు 

అలా వ్రాసేవారు అట్టే తెలిసిపోతారు వారి పత్రాలు దిద్దేవారికి. 

ఈ దేశంలో అభ్యున్నతి పేర జరిగే హంగామా కొండంత, జరిగేది కొసరంత. 

ఆనాటి రాచరికంలో రాజులు దోచుకునేవారు, ఈనాటి “రాజకీయ రాచరికం”లో రాజకీయ 
రాజులు, రాజకీయ మా రాజులు. 

మీరు సీటొక్కటడగకపోతే చాలు, మన బస్సుల్లో ఎంతమందైనా ఎక్కొచ్చు, నో లోటు. 


పెల్లి విడాకులే కావాలంటే అతి ధనవంతురాలిని చేసికో, పెడాకులే కావాలంటే అతి 
విద్యావంతురాలిని. 


డా॥ వెల్లాల కొండలరావు 55 


ఒక వకీలును అబద్దాలఖోరు, ఒక విలేఖరిని త్రాగుబోతనడం కన్నా అతి వాస్తవ వాదం 
మరొకటుండదంటారు ఒక రచయిత. 


ఈ రోజుల్లో ఎవరైనా ఏమైనా కావాలనుకుంటే అదంత సులభమైన పనేమీ కాదు. ఉసుళ్ళు 
కూడా ఊసర వెల్లులు కావాలనుకునే రోజులివి అంటారు పి.వి.గారు. 


తృప్తి కావాలంటే బీదరాలిని చేసికో, భుక్తి కావాలంటే ధనవంతురాలిని, వుుక్కి 
కావాలంటే రోజుకు మూడుసార్లు స్నానం చేసేదానిని. 


ఈ రోజుల్లో ఎటు చూచినా తటస్థించేవారు మాయకులే, 
మచ్చుకైనా తటస్థించరు మీకు అమాయకులు. 


ఈ కాలపు (ప్రేమంతా ఒక వల 
“ప్రేమిస్తున్నాను”, “ప్రేమిస్తున్నాను” అని చేసే ఒక గోలే కాదు, గోల గోల. 


ఆ రోజుల్లో నెహూగారిని చాలా ఉదారులని అనేవారట చాలామంది వారి ముందే 
కాని బైటి కొచ్చి, “పండితులు మీరంటే చాలు, పట్టుకుపో పదివేల ఎకరాలు” 
అని అంటూ. చైనీయులనడగండి వారే చెబుతారు మీరు అని అనుకునేవారట. 


ఆహా! ఖయ్యాం! నీవు సిరాతో వ్రాసుండవు నీ “ఉమర్‌ఖయ్యాం”ను, 
'బ్రాసుంటావు తప్పక సారాతో. లేకపోతే అలా ఎలా కుదురుతుందది అక్షరాలా దానిలా? 


తారలకు కూడా తల్లి కావాలనుంటుంది కాని పెళ్లి కావాలనుండదు, అదెలాగో? 


ఇపుడు విద్యార్థులు విద్యాలయాలకు పోయేది విద్యల కొరకనుకుంటున్నారా మీరు? 
కాదు, కాదు, విద్యా వేతనాల కొరకు (స్కాలర్‌ షిప్పులు), వియ్యాల కొరకు. 


ఈ కాలంలో దేవుడు దర్శనమిచ్చినా ఈ దేశీయులకు ఇంగ్లీషులో మాట్లాడాలనుంటుంది 
కాని ఈ దేశ భాషల్లో కాదు, ఒక్క తమిళులకు తప్ప. వారికి మాత్రం తమిళంలోనే 
మాట్లాడాలనుంటుంది, ఆ తదుపరి ఇంగ్లీషులో. 


సొసైటీని అదే పనిగా విమర్శించకు, 
విన్నవారు సొసైటీలో నీకు చోటు లేదనుకుంటారు మరి. 


పొరపాటున “ఒక కాపు’ కూడా రాష్ట్రపతి కావచ్చు”నని (వ్రాశారు మనవారు 
మన రాజ్యాంగంలో. ఇక చూడండి నా సామిరంగా! ప్రతి కాపూ ఆ కాపు నేనే కావచ్చునని 
పడికాపు కాస్తున్నాడు ప్రతి ఎన్నికల్లో దాని కొరకు. 


ఈ రోజుల్లో ఒకరిని చూస్తే చాలు అందరిని చూచినట్లే అనిపిస్తోంది, 

ఒక సినిమా చూస్తే అన్ని సినీమాలు చూచినట్లు, ఒక సీరియల్‌ చూస్తే అన్ని సీరియల్లు 
చూచినట్లు. ఎవరనుకున్నారు ఇంత త్వరగా మన వారు మిస్టరీ అంతా కోల్పోయి ఇలా 
కేవలం వట్టి హిస్టరీగా మిగిలిపోతారని. 


56 భావోక్తులు 


ఈనాటి నాగరికతను చూడాలంటే (క్రింది నుండి కాదు మీరు చూడాల్సింది 
మీది నుండి. పగలు కాదు, రాత్రి. 


ఎవరన్నారు మీతో మన (ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలన్నీ నష్టాలని? 
కావు కావు, మన పరిపాలకుల అవినీతుల, అసమర్థతల అరిష్టాలు. 


మనం మన దుస్తుల్లో ఎంత అధునాతనులమో 
మన దృష్టి దృక్సథాల్లొ అంత పురాతనులం, సనాతనులం. 


మురుగు కాలువలకన్నా మురుగు బుర్రలు మరెంత ప్రమాదకరం అనేవారు పాల్కీవాలాగారు. 
సంచి పెరగడం మంచిదే కాని, మంచితోపాటు పెరగడం అంతకన్నా మంచిది. 


ఓటు వేయడమే (ప్రజాస్వామ్యానికి ఓటువేయడమనుకుంటారు కొందరు, కాని కాదు కాదు, 
(ప్రజాస్వామ్యానికి ఓటు వేయడమే అవుతుంది కాని ఇతరత్రా కాదు. 


మనం ప్రకృతి వలన, మన పాలసీల వలన ధనికులమే కాని 
మన (క్రమశిక్షణ లేమి వలన బీదవాళ్ళమవుతున్నాం అని అనేవారు పాల్కీవాలాగారు. 


ఈనాటి విద్యంతా అది కొంతా, ఇది కొంతా, అదొక అనేకానేక అతుకుల బొంత. 


ఈ రోజుల్లో అందరూ విద్యావంతులే కాని 
వారికే తెలియాలి వారిలో అది ఎన్నివంతులో. 


పరాయి భాష ద్యారా నేర్చుకునే విద్యతో పరాయి భాష నేర్చుకునేవరకే 
పళ్ళూడిపోతాయి జాగ్రత్త మరి. 


మన దేశంలో ప్రతి రోజటి మొక్కు బడి “సత్యమే విజయతే” 
తొక్కుబడి మాత్రం “అసత్యమే విజయతే.” 


ఈనాటి నాగరికతను చూడాలంటే చూడాలి మీరు ఈ కాలపు డ్రెస్సుల్లో కిస్సుల్లో, మెస్సుల్లో, 


లండన్‌లో మీరు తిరుగుబోతులే కాకపోతే అరుగు బోతుల [క్రింద లెక్కకడతారట జాగ్రత్త 
మరి. 


ఈ రోజుల్లో ఎటు చూచినా మనకు తటస్థించేవారు అయితే తెలివికలవారు లేకపోతే 
అతితెలివికలవారు, మచ్చుకైనా కనిపించరు మనకు తేట తెల్లనివారు. 
ఎవరనుకున్నారు ఇంత త్వరగా తెలివిచట ఇంత చౌకబారవుతుందని? 


దౌతులంటే అబద్దాలను నిజాలుగా, నిజాలను అబద్దాలుగా నిరూపించే వరకు 
నిద్రపోనివారట. 


డా॥ వెల్లాల కొండలరావు 57 


స్ర్తీలకు వారి సరదాలపై పరదాలెలా వేయాలో తెలియదు. అయిదంకాల నాటకం అయిపోయాక 
కూడా ఆరొ దాని కొరకు నిరీక్షిస్తూనే ఉంటారంటారు ఆస్కర్‌వైల్డ్‌ గారు. 


“పురుషులకన్నా (స్తీలెంతో తెలివి కలవారు. ఎపుడెప్పుడు పురుషులు ప్రేమ గురించి 
మాట్లాడుతారో, అపుడపుడు వారు పెళ్ళి గురించి ప్రస్తావిస్తారు,” అంటారు ఆస్కార్‌వైల్డ్‌గారు. 


అతి ధనానికి, అతి అవినీతికి గల సంబంధం భార్యా భర్తల సంబంధం లాంటిది. 
పత్రికల వారంటే పర పతి లేనివారికి పరపతి కల్పించి పరపతి ఉన్నవారి పరపతి తీసీవారట. 
కొందరు చెప్పినవే చెప్పీ చెప్పీ వాటినంతం చేస్తారు, కొందరు చెప్పేవారికే చెప్పీ చెప్పీ వారిని. 


“ఒకప్పుడీ దేశంలో కొడుకులెక్కువ పుట్టేవారు 
ఇపుడల్లుళ్ళు, అదీ ఇల్లుటపు అల్లుళ్ళు” అని అనేవారు స్వామీ రంగనాథానందగారు. 


దైవం అచటచటా, “దొంగలున్నారు జాగ్రత్త”! యను “గమనిక ఫలకాలను” చూస్తాడేమో 
అందుకే కనబడకుండా తలదాచుకొని తిరుగుతాడు తప్పించుకొని. 


చాలా మంది వారి పెట్టుబళ్ళను వచనాల్లో పెట్టి దివాలా తీస్తారు 
కవితల్లో పెట్టి తీసినా కాస్త ఖదరైనా దక్కేది. 


వ్యవహారం గురించే అదే పనిగా మాట్లాడితే వెనకబడిన వారనుకుంటారు జా(గ్రత్త మరి! 
ఆడవారు చూడడానికి బాగుంటారు కాని వినడానికి వారికి వారే సరిపోతారు. 


పోయీ పోయీ పట్టణమే పోవాలా సంస్కారం కొరకు? 
పోతే పోవచ్చునేమో సరుకుల కొరకు, సరదాల కొరకు, సంబరాల కొరకు కాని. 


కొందరు కృతజ్ఞతను అదేపనిగా కృతఘ్నత అంటుంటారు. 
ఎందరో మహానుభావులు అందిరికీ వందనాలు. 


-ఈనాటి శిక్షణంతా శిక్షణకన్నా ఎక్కువ దక్షణ కొరకు 
దక్షణకన్నా ఎక్కువ భక్షణ కొరకు. 


ఈనాటి జీవితాలన్నీ ఎలకైనతో ముడిబడున్నాయి, వాటి కొరకు కలెక్షనతో. 
లం లం 


అదేమిటో కాని, చాలా మంది బిషపులు వంగిపోతోన్న ఓడల్లా, కృంగిపోతోన్న గోడల్లా 
అనిపిస్తారు, కనిపిస్తారు. బహుశాః వాగీ వాగీ, కాగీ కాగీ, (త్రాగీ త్రాగీ అలా అయిపోతాఏమో. 


మీకు [2 తెలిస్తే చాలు, ఎన్నైనా చేయొచ్చు మీరు గప్పాలు. 


మగవారు ఆడవారిని వస్తువులుగా చూస్తారు, ఆడవారు మగవారిని ఆట వస్తువులుగా. 


58 భావోక్తులు 


ఇండియాలో కొలలతో అవుతాయి పెళ్ళిళ్ళు, అమెరికాలో వలలతో. 
అందమైన అవినీతి కూడా అందమైన వస్తువుల్హా ధనవంతులకు చెందిందే. 


“ఆహా ఏమి విద్య మనదిది! 
వ్యాపారులనూ విద్యావేత్తలనూ ఒకటే చేస్తోంది” అంటారు ఆస్కార్‌వైల్డ్‌గారు. 


ఒకడు ఒక పార్టీలో ఉన్నంత కాలం అతనిని ఆ పార్టీ వారు మనిషిగా చూస్తారు, అతడా 
పార్టీ మారిస్తే చాలు “పనిమనిషిగా. 

ఇపుడెక్కడ లభిస్తారు మీకు ఒకప్పటి లాంటి స్నేహితులు, సన్నిహితులు. 

ఇపుడంతా అంతటా వట్టి ఊకదంపుడు హితులే. 


ఇపుడు మనకు దారులకన్నా పక్కదారులెక్కువ 
రహదారులకన్నా రంకుదారులు, బొంకుదారులు. 


ఇపుడు మన ప్రభుత్వ రంగ కార్యాలయాలన్నీ మన పరిపాలకులు 
అడపాదడపా అతిథుల్లా వచ్చి పోయే అతిథి గృహలు. 


ఇపుడు “బీరు”కున్నంత గిరాకీ ఈ దేశంలో “షేరు”కూ లేదు, “పీరు”కూ లేదు. 
ఈనాటి పెళ్ళిళ్ళకు కావాలసింది ఒకే ఒక (గ్రాండ్‌, డాలర్ల బ్యాగ్రౌండ్‌. 
౧ 


(స్రీయొక్క అందమంతా ఆమె సిగ్గులోనే ఉంటుంది, అదే ఇపుడు వారిలో తగ్గే కాదు, అతి 
తగ్గు. 
"టై 


-ఈనాటి ప్రేమంతా ఒక గాలం 
చేపపడేవారికే (పేమ, పడితే ఇంకేముంది అయిపోతుంది ఓమ. 


మన సినీమా నిర్మాతలకు గామాకు (డ్రామాకు తేడా తెలియదు, 
దానిని ఇది దీనిని అదనుకొని సినిమాలు తీస్తారు. 
అందుకే మన సినీమాల్లో గామాలది అంత హంగామా. 


ఇపుడీ దేశంలో ఒకే ఒక నీతికి భలే గిరాకీ, అవినీతికి. 
“పాపం పంచశీల”! చైనీయుల పుణ్యమా అంట ఎప్పుడో అయిపోయిందది వంచశీల. 
మొదట్లో మనమే లేపుతాం దుమారం, ఆ పిదప మనమే అవుతాం దానిపై గరం గరం. 


విద్యల్లో కొందరు తల్లిదండ్రులది షార్ట్‌ సైటయితే, 
కొందరిది లాంగ్‌ సైట్‌. కొందరిది తెలిసీ తెలియని ఏదోఒక ఫైట్‌. 


ఈనాటి రాజకీయాల్లో ఎవడెన్ని అపవాదాలు లేవదీస్తే వాడు అంత సితార, 
ఎవడెంత దుమారం లేపితే వానిది అంత పతార. 


డా॥ వెల్లాల కొండలరావు 59 


ఇపుడెక్కడ లభిస్తాయి మీకు ఒకప్పటి లాంటి ట్రేడ్‌ యూనియన్లు 
ఇపుడంతా అంతటావాటి పేరట (ట్రేడింగువే. 


తలట్రాతలే బాగులేకపోతే తలకట్టులు మాత్రమేంచేస్తాయి పాపం! 
బొద్దు (స్త్రీలకు ముద్దు (స్త్రీలకు హద్దులుండవంటారు, జాగ్రత్త మరి. 
De De (©) = 


మామూలు ఉద్యోగుల్లో మనకు తటస్థించేవి 
వారి షరామామూలైన “ మామూళ్ళే”. 


ఒక స్త్రీ మాట్లాడితే మాతృక, ఇద్దరు మాట్లాడితే పత్రికట. 


వధువు కావాలి అమెరికా వారికి, వరుడు కావాలి ఇండియావారికి. 
ఇచటి వారికి అచటి వారు పట్టరు, గిట్టరు. అచ్చటి వారికి ఇచ్చటి వారు గిట్టరు. 


కొందరేమి చెప్పినా బాగుంటుంది, ఒక్క వారు చెప్పాల్సిన పాఠాలు తప్ప. 
కొందరివేమి విన్నవించినా బాగుంటుంది ఒక్కవారు విన్నవించే విన్నపాలు తప్ప. 


ఇపుడు ఓటుకూ నోటుకూ ముడే కాదు కటికె ముడి. 
ఈనాటి చదువలన్నీ అయితే ముల్లె కట్టడాలు లేకపోతే వల్లె వేయడాలు. 


ఎవరన్నారు (బ్రదర్‌ నీతో, నీవూ నేనూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో 
లెక్కకొస్తామని, ఒక్క ఎన్నికల్లో తల లెక్కలకు తప్ప? 


ఒకపుడు అవినీతి అంటే ఈ దేశంలో అందిరకీ ఒక భీతి 
ఇపుడదే అయిపోయింది అసలు సిసలైన నీతి, రీతి. 


ఈనాటి విద్యంతా మనుషులకన్నా పనిమనుషులనెక్కువ 
పనిమనుషులకన్నా మనీ మనుషులనెక్కువ పుట్టించుటకు అక్కరకొస్తోంది. 


గొప్పవారెవరంటే, గొప్పల గురించి వారే చెప్పీ చెప్పీ వారే తప్పువారు. 


పన్నులు నాగరికతల వెన్నులు, పన్నులే రాబట్టుకోకపోతే పరిపాలకులవుతారు ఖిన్నులు, 
తింటారు తన్నులు అనేవారు పఠాభిగారు. 


Ceylonలో (ప్రతి నారీ ఎవరినో ఒకరిని క్యారీ చేయకుండా బైటికి పోదట, ఏ ఒయ్యారీ! 
కొందరి కొందరి జీవితాల్లో మీకు ఏ ఫీలింగ్ఫూ కనబడవు ఏవోకొన్ని లీనింగ్సు తప్ప. 


మీకీ దేశంలో ఓట్లే కావాలంటే కావలసింది ఓటర్లు కారు 
వారిని (ప్రోగు చేసే floater, bloaterw, quoter. 


సత్యమే చెప్పాల్సి వస్తే 
వ్యవహారదారులందరూ అయిపోతారు వ్యవసాయదారులు. 


60 భావోక్తులు 


ఎవరైతే ఎప్పుడూ 'చుస్తుగా”, 'మస్తుగా' వస్తు వాహనాల గురించే దుస్తులు ఆభరణాల గురించే 
మాట్లాడతారో చూడండి మీరు తక్కిన వాటిల్లో వారు “సుస్తులు”. 


ఎచటున్నారిపుడు ఒకప్పటి లాంటి తిరుగుబాటు దార్లు 
ఇపుడంతా అంతటా వ్యాపారులు, దళారులే. 


మనిషి ఒంటరిగా ఉంటేనే మోతి, పదుగురిలో ఉంటే కోతి, చుప్పనాతి. 


విద్యల్లో అతి ముఖ్యమైన విద్య వేద విద్య 
అయ్యయ్యో! అయిపోయిందిపుడు అదే అన్నిటికన్నా అతి పేద విద్య. 


మన విశ్శవిద్యాలయాలన్నీ ఒకపుడు విషయ దృష్టికి ఆలయాలు 
ఇపుడు చాలా వరకు విషదృష్టికి. 


ఆశావాదులంటే భూతద్దాల ద్వారా చూచేవారు, నిరాశావాదులు పూతద్దాల ద్వారా. 


“రాజకీయాలు వరిల్లాలంటే ప్రజాస్వామ్యంలో ఎన్నో కొన్ని మురికి గుంటలు 
ఎప్పుడూ మిగిలుండాలి” అంటారు సామర్‌సేట్‌ మాఘమ్‌గారు ఒక పుస్తకంలో. 


“నేను ఇంగ్లాండ్‌లో ఏ మార్పూ కోరను ఒక్క వాతావరణ మార్పు తప్ప, 
అదెలాగూ మారదు” అంటారు ఆస్కార్‌వైల్డ్‌గారు. 


కొందరు అన్నీ చెబుతారు ఒక్క వారు చెప్పవలసింది తప్ప, 
కొందరు అన్నీ వింటారు ఒక్క వారు వినవలసింది తప్ప. 


ఇపుడు “గిల్లుకు” 'కల్లు'కున్నంత గిరాకీ “చెల్లు”కూ లేదు, “లల్టు”కూ లేదు. 
ap ae ఖ్‌ se 


ఇపుడెక్కడ లభిస్తారు మీకు ఒకప్పటి లాంటి పుస్తకాల జనులు, ఇపుడంతా అంతటా పాఠ్య 
పుస్తకాల జనులే. 


మనిషిని చంపితే నేరం, పులిని చంపితే వినోదమట. అదెందుకో? ఎలాగో? 
ఈ దేశంలో అనృతమొకప్పుడు అపశృతి, ఇపుడక్షరాలా శృతి. 
ఈ రోజుల్లో మతం కొందరికి ౧25510౧ అయితే, కొంతమందికి 1258010. 


“అందం గురించి తప్ప ఆడవారికి చెప్పేదేదీ అంతగా ఉండదు, 
అదెలాగూ దానికదే చెప్పేస్తుంది వారు చెప్పాల్సిన పని లేకుండా”. అంటారు ఆస్కర్‌వైల్డ్‌ 
గారు. 


జీవితాలలో కొందరు పున్నమలకు వారసులయితే, కొందరు అమావాస్యలకు. 
కొందరు వికాసాలకు వారసులయితే, కొందరు విలాసాలకు, వినోదాలకు. 


డా॥ వెల్లాల కొండలరావు 61 


“ఆడవారిని ఆరాధించాల్సిందే కాని అజమాయిషీ చేయగూడదు, 
ఆజమాయిషీ చేస్తే ఇంకేముంది అతలాకుతలమయిపోరూ! మొదలే అబలలు వారు” 
అంటారు ఒక రచయిత. 


ఈ శతాబ్దం యొక్క జపం ధనం, దానికొరకే ప్రతివాడూ ప్రతిచోటా, ప్రతిదినం సిద్దం, 
యుద్దం. 


మొదట “సారా”ను నీవు సేవిస్తావు, ఆ పిదప సారా నిన్ను. 


ఆ మాటకొస్తే వ్యభిచారిణిని మించిన మంచి ఆచరిణి మరొకరుంటారా? అంటారు ఒక 
రచయిత. 


ఒకప్పుడు “దొరసాన్లు” ఉండేవారీ దేశంలో ఎక్కువగా 
ఇపుడు వారి స్టానే సినీమాలకు చెందిన ధర-సానులు. 


డాంండీస్‌ అంటే ఎవరో తెలుసా? మధ్యాహ్నం రెండు గంటల వరకు లేవక క్రబ్బుల్లో తప్ప 
మరోచోట కనబడనివారట. 


ఎలెక్షన్లలో ఓట న్నీ నోట్లపై ఆధారపడుంటాయి, కోట్టపై. 


అదేమిటో కాని వ త్తుల్లో, కళల్లో, పదవుల్లో serious గా విజయాలు సాధించినవారంతా 
వారి నిజ జీవితాల్ల్‌ న అగపడతారు, ‘furious’m. 


కొందరికి పార్టీలు మార్చడానికి, వారి లంగాలు లుంగీలు మార్చడానికీ తేడా లేదు ఈవెన్‌ 
బెడా. 


ఒక్క చెక్‌ బుక్‌ చేతిలో వుంటే చాలు 
అమెరికా అమ్మాయిలు ఆసాంతం అమెరికానే కొనేస్తారట మరి. 


ఇపుడీ దేశంలో పిల్లలెవ్వరూ తటస్టించరు మీకు 
అంతా అంతటా చక చకా సాగే చలాకీ ఎల్లలు, కొల్లలే. 


ఈనాటి Friends నాలుగు రకాలు 


గర్ల్‌ ఫెండ్స్‌, బాయ్‌ ఫ్రెండ్స్‌, చాయ్‌ (ఫ్రెండ్స్‌, హాయ్‌ (ఫెండ్స్‌. 


ఆహా! పల్లెటూరా! నీవెంత మారిపోయావిపుడు నా ఒకప్పటి మయూరా! 
ఇపుడు నీన్ను సినిమాల్లో గో తప్ప మరెచటా చూడలేము నా ప్యారా! 


“సినీమాల్లో కలిసి వచ్చిన వాడు 'వాసన్‌', కలిసిరానివాడు ఉపవాసన్‌,” అంటారు పఠాభిగారు. 
నోరు పారేసుకోవడంలో మన దక్షిణాదివారిని మించిన మొనగాళ్ళ మరొకరు ఉండరట. 
ఎత్తు చెప్పులు (లేడీస్‌వి) కొందరికి హాత్తులు మత్తులయితే, కొందరికి అడుగడుగునా చిత్తు 
చేసే ఒత్తులు. 


62 భావోక్తులు 


మీరు అంగీకరించండి అంగీకరించకపోండి కాని 
నాకు మాత్రం భారతీయ గస్తీ “సారీ”లోనే “ప్యారీ” అనిపిస్తుంది. 
తక్కినవాటిల్లో అడగకండి నన్ను, | 2౧౫ 50/౫. 


జనతాపార్టీలో ప్రత్యర్థుల తలకొలతల పై తగాదాలకన్నా 
వారి తలకొలతలపై తగాదాలే ఎక్కువట వారిలో వారికి. 


ఇపుడు లోకులు పాగిడేది “మనిషిని కాదు 
మనిషి వెనకాల దాగున్న ధన-మనిషిని, ఘన - మనిషిని. 


మనకు సంగీత సాహిత; విద ల్లో కనబడే చాలా మంది పెద్ద మనుషులు 
వారి కళల్లోనే పెద్ద మనుషులు కాని వెలల్లోకాదు, కాదంటే కానే కాదు. 


జీవితంలో అంతా తెలిస్తే జీవితం యొక్క “మజా” పోతుంది, “తాజా”. 
వరపూజ అయాక పెళ్ళి చాలానాళ్ళాగితే, వరునికేదో మూడిందనుకుంటారు జా(గ్రత్త మరి. 


ఎవడు ఒకే ఒక సారి తింటాడో వాడు యోగి, రెండుసార్లు తింటాడో భోగి, మూడుసార్లు 
తింటాడో రోగి అంటారు శంకర నారాయణగారు. 


ఈ రోజుల్లో ఒకరు మరొకరి వద్దికి “బాగున్నారా మీరు” అని ఊరకే చూడడానికి 
పోవడమే ఎంత అరుదయిందంటే, ఎవరైనా అలా తప్పిపోయి పోతే “ఎటొచ్చారు” అని 
అడుగుతారు ఆ ఇంటివారు రాగూడనివారెవరో వారింటికొచ్చినట్టు. 


“ఎన్నాళ్ళయిందో పూలను చూచి, ఈ రోజు వాటివైపు చూస్తే, 
అయ్యయో! మనుషుల్లా మారిపోయాయి” అవి అని అంటారు ఒక రచయిత. 


అదేమి చిత్రమో కాని అందమైన వారికి అందమైన వారు దొరకరు పెళ్ళాడడానికి ప్రతిభ 
కలవారికి (ప్రతిభ కలవారు. వారికి వీరు, వీరికి వారు దొరుకుతారు. 


ఒకప్పుడు రెండే రెండు తెగలవారుండేవారీ దేశంలో, ఒకరు తెలిసిన వారు, ఒకరు 
తెలియనివారు. ఇపుడు వారిరువురినీ మించి పోతున్నారు తెలిసీ తెలియనివారు. 


సత్యమెప్పటికీ సగమే అబ్బుతుందట మనిషికి, సాంతమబ్బితే అతడిక చాలని కూర్చుంటాడని. 


ఎపుడైతే మనం ఒకరిని నచ్చమో 
వారికి ఏదో ఒక అపవాదాన్నైనా అంటకడతాం, అవినీతినైనా. 


(బ్రహ్మచర్యం వలన బ్రహ్మచారులకు లేదేదీ బాధ, బాధంతా భామామణులకే. 


ఈ కాలంలో ఆకతాయిగాళ్ళు, ఆవారాగాళ్ళే ఎంత సంసారుల్లా, సంస్కారుల్లా 
నటిస్తున్నారంటే, అసలువాళ్ళే అవాక్కయిపోతున్నారు వారిని చూచి, ముఖం వాచి. 


డా॥ వెల్లాల కొండలరావు 63 


ఖైదీ వస్త్రాల్లో కనబడేవారు చిన్న దొంగలయితే, ఖాదీ వస్త్రాల్లో కనబడేవారు పెద్ద 
దొంగలంటారు శ్రీశ్రీగారు. 


మన నేతలంతా ఇంట కుల నిర్మాణ కూతలు, బైట కుల నిర్మూలనా (పతలు. 


ఈరోజటి పెళ్లి కొడుకులకు, అటు అందమూ కావాలి, ఇటు అర్థమూ కావాలి, అటు 
సంస్కారమూ కావాలి, ఇటు సంఘస్థాయీ కావాలి, ఇప్పిస్తే ఉద్యోగమూ కావాలి, తెప్పిస్తే 
ప్రమోషనూ కావాలి, పంపిస్తే పరాయిదేశాలూ కావాలి, కొనిస్తే కార్లూ బంగ్గాలు కావాలి, 
చదివిస్తే పెద్ద చదువూ కావాలి, లిటిగేషన్లేవయినా ఉంటే అవి 8616 చేయించాలి, గ్యారంటీ 
ఏదైనా అవసరమైతే గ్యారంటారుగా నిలవాలి. 


ఈనాటి సినీమాలకు, రాజకీయాలకు తేడా లేదు ఈవెన్‌ బేడా. 
అందుకే సినీమాల నుండి వలస వస్తున్నారు రాజకీయాలకు చాలామంది. 


ఈ దేశంలో మనం ఎన్నిటినో నేషనలైజ్‌ చేశాం కాని 
చేయవలసిన ఒక్క నేషనలిజాన్ని మాత్రం చేయలేదు అప్పటికీ, ఇప్పటికీ. 


రాజకీయాలలో పనిచేస్తూ తేట తెల్లగా ఉండాలనుకోవడం, బొగ్గు గనుల్లో పనిచేస్తూ తెల్ల 
బట్టలు నల్లబడగూడదనుకోవడం లాంటిదంటారు పీవీ, గారు 


రాజకీయాలలో ఎప్పుడూ ఎవడో ఒకడు మరొకన్ని చిన్న దొంగో పెద్ద దొంగో, కోడిదొంగో, 
కోడిగుడ్డు దొంగో అంటూనే ఉంటాడు, తానూ వారిలో ఒకడవుతూ కూడా అంటారు 
రి 

పీవీ.గారు 


పెళ్ళిళ్లలో కొందరిది క్యాచింగ్‌ కాని (ట్రాజెడీ అయితే, కొందరిది మ్యాచింగ్‌ కాని (ట్రాజెడీ, 
కొందరిది హ్యాచింగ్‌ కాని ట్రాజెడీ. 


బీహర్‌లో “వార్‌” అంటే తప్ప “సార్‌” అంటే ఏ పనీ కాదట, ఖబర్చార్‌! 
ఈ రోజుల్లో “భంగు”కున్నంత గిరాకీ ఏ హంగుకూ లేదు, ఫిరంగుకూ. 


కమ్యూనిస్టులకు వారి తాతలంతా కోతులే (వారినలా చూస్తారు నేరస్తుల్లా), వారి నుండి 
వారెలా మనుషులై పుట్టారో వారికే తెలియాలి మరి చుప్పనాతులు. 


మీకు పొగడ్తలే కావాలంటే అడగండి అవతలివారిని, అగడ్తలే కావాలంటే ఇంటివారిని. 
ఇంటివారెప్పటికీ మీకు కుంటివారే. 


గాంధీగారి పుణ్యమా అంట ఈ దేశానికి ఒక దేశమంటూ వచ్చింది కాని 
మన పరిపాలకుల పుణ్యమా అంట ఒకప్పటి రేశం మాత్రం ఆ కాస్తా కారిపోయింది. 


ఇపుడెక్కడ లభిస్తారు మీకు ఒకప్పటి లాంటి బుక్కుల జనులు, బుక్కుల జనులు, ఇపుడంతా 
అంతటా కుక్కుల, ట్రిక్కుల, చెక్కుల, మెక్కుల జనులే. 


64 భావోక్తులు 


ఎవరు దూలాల్లా కనిపిస్తారో వారు కలవారు, ఎవరు వాసాల్లా కనిపిస్తారో వారు వెలవారు. 


మద్యం మోతాదుగా సేవిస్తే మోజు, మోతాదు దాటితే ఇంకేముంది. సేవించినవాడవుతాడు 
లూజులూజి, టీజు టీజు. 


ఈ దేశంలో వెన్నులు మోగందే పన్నులు రాలవంటారు పఠాభిగారు. 


ఈ రోజుల్లో మగవారెవ్వరో ఆడవారెవ్వరో తేల్చుకోవలసింది వెనక నుండి చూచి కాదు, 
ముందు నుండి చూచి. 


ఇపుడెక్కడ లభిస్తారు మీకీ దేశంలో “చక్కటి” “చిక్కటి” జనులు, 
ఇపుడంతా అంతటా కుక్కెటి, తొక్కెటి, చెక్కెటి జనులే. 


ఇపుడు శాసన సభ్యులు కూడా దొరుకుతారు మీకు అమ్మకానికి అంగళ్ళలో గొంగళ్లలా. 


ఈనాటి విద్యాలయాలలోని చదువులన్నీ చాలా వరకు చదువుకోవడాలకన్నా ఎక్కువ చదువు 
కోరడాలు, కొనడాలు. 


ఇపుడీ దేశంలో ఎలక్షన్లు వస్తే చాలు ప్రతిచోటా లక్షలది, కోట్లది కలెక్షన్లదే హడావిడి. 
ఈనాటి చాలా మంది ఉపాధ్యాయులు ఉప - అధ్యాయులే. 


ఇంత భిన్నత్వం కల దేశాన్ని పరిపాలించాలంటే అండ కాదు కావాలసింది డండ కూడా 
చేతిలో ఉండాలి అంటారు గిల్‌గారు. 


పుష్పాలకు మరేమీ పనుండదు పూయడం తప్ప, పుష్పవతులకు లాగా. 
ఈనాటి మతస్టుల్లో విశ్వాసాలకన్నా విశ్వాసస్తులపైనే తగాదాలెక్కువ. 


సత్యమెప్పుడూ మనను సతమతపరుస్తూనే ఉంటుంది, అందుకే దానిని అమెడ 
దూరముంచుతాం మనమెప్పుడూ. 


ఎవ్వరూ ఈ కాలంలో దీర కాల ఎంగేజ్‌మెంట్‌ జోలికి పోగూడదు, కాలం దీర్శిస్తే కాలుజారే 
(ప్రమాదముంటుంది జా(గత్త! మరి. 


ఈనాటి ప్రభుత్వరంగ చికిత్సాలయాలన్నీ భూమి మధ్యా నరకం మధ్యా కొట్టుమిట్టాడుతున్న 
నిరీక్షణాలయాలు. 


జపాన్‌వారు వారి భావాలతో బొంగరాలాడుతారు, భారతీయులు వారి అహంభావాలతో. 
(స్త్రీలు అందరినీ అర్థం చేసుకుంటారు, ఒక్క వారర్థం చేసికోవాల్సిన వారి భర్తలను తప్ప. 


“ఆధునిక ధనవంతుల ధనానికి ప్రధాన కారణం ప్రైవేట్‌గా సేకరించిన ప్రభుత్వ రహస్యాలను 
పబ్లిక్‌గా వాడుకోవడం” అంటారు ఆస్కార్‌ వైల్డ్‌గారు. 


డా॥ వెల్లాల కొండలరావు 65 


ఈనాటి నాగరికతలో మనకు ఎక్కువగా తటస్థించేవారు (భ్రమరాలే. అయితే పరభ్రమరాలు, 
లేకపోతే స్వ-భ్రమరాలు. 


ఈ దేశంలోని చాలా మంది ఇపుడు మాటల్లోనే నయాగారాలు కాని చేతల్లో సహారాలు. 


సినీమాల్లోలాగే రాజకీయాల్లో, వ్యాపారాల్లో తుదకు మిగిలేవారు ఎవరికి వారే యమునా తీరే 
లాంటి వారే. 
పాశ్చాత్యులకు అర్థంపై మోజెక్కువ, మనకు వ్యర్థంపై, స్వార్ధంపై. 


జపానులో భావాలతో బొంగరాలాడుతారు, అమెరికాలో దావాలతో. 


ఒకపుడు విద్యంతా "fంUNt"లను పుట్టించుటకు అక్కరకొచ్చేది, "6004౧౯'లను 
ఇపుడు అకౌంటెంటులను. 


ఈనాటి (క్రొత్తగా ఆవిర్భవించే పార్టీలన్నీ కుక్క గొడుగుల్లా అవతరించి కుక్క గొడుగుల్లా 
అడుగంటేవే. 


పురుషులు స్త్రీలను కళ్ళతో (ప్రేమిస్తారు, (స్రీలు పురుషులను చెవులతో. 
ఈ దేశంలో గుడికి పోయేవారంతా గుడి దాటితే అంగడంగడి, గొంగడి గొంగడే. 
ఈ కాలంలో బడికి పోయే వారంతా బడిదాటితే చాలు విచ్చలవిడే. 


తరచి చూడండి మీరు, ఛలోక్తి తెలిసిన వాడే తుదకు చలో - యుక్తి కూడా తెలిసినవాడవుతాడు 
జీవితంలో. 


వై 
పో 


66 భావోక్తులు 


APPLIED HUMOUR 

నేను బి. ఏ. (BAaChelor of Arts) నన్నాడటాతడు. 
పోవోయ్‌, పో ! నీవు బి.ఏ. వయితే, నేను బి.బి.ఏ.ను 
(Bachelor of Brandy Arts) అన్నాడటీతడు. 


రాబోయేది EMSET అన్నాడటాతడు. 


LIMSET (Leak Technology) తెలిసినవానికి EMSET ఆవకాయపచ్చడన్నాడటీతడు. 


అవును నిన్నొస్తానని ఇవ్వాళ్ళొచ్చానేం అన్నాడటాతడు. 
ఓహో ! ఇది ఇవ్వాళ్ళా, నేను నిన్ననుకొని వచ్చానన్నాడటీతడు. 


సాహిత్యంలో వారూరకే పోట్లాడుకుంటారేమిటన్నాడటాతడు. 


దుకాణాల్లో వారి పుస్తకాలు పోట్టాడక పోవడం వలన, రికానాల్లో పోట్లాడతారు వారు అలా 


అన్నాడటీతడు. 


చస్తానంటుందన్నాడటాతడు. 
ఇస్తానంటేనే ఇవ్వదు చస్తానంటే ఎలా చస్తుందది అన్నాడటీతడు. 


అపుడపుడూ కనబడుతుండవోయ్‌ 
కనబడితే కనమెరుగు, కనపడకపోతే కనుమరుగు అన్నాడటాతడు. 


కనపడితే 'కరసంి, వినబడితే “విరసం”, ఉంటేగా 'సరసంి అన్నాడటీతడు. 


ర-మ్మంటుంది, అన్నాడటాతడు. 
రమ్మా! రమ్‌అంటే (RUM) పిలవాలా, నేనేరానూ ! అన్నాడటీతడు. 


సెళ్ళిచేసికుంటున్నారా? అని అడిగాడటాతడు. 
పెళ్పాంకొరకు కాదోయ్‌, పెట్టువోతలకొరకోయ్‌! అన్నాడటీతడు. 


ఆవిడ ముఖం చూస్తే చాలు, అంతే, అన్నాడటాతడు. 
ఆ క 9 స్త 
అందుకే ఆవిడ పేరు 'శ్రీముఖం' అని పెట్టారన్నాడటీతడు. 


అద్దెకుంటున్నావా ? అని అడిగాడటాతడు ఆశ్చర్యపోతూ. 
అదెకొరకు కాదోయ్‌ “అమ్మి కొరకన్నాడటీతడు. 
య 


డా॥ వెల్లాల కొండలరావు 


67 


ముఖం మొత్తిందన్నాడటాతడు. 
ఉంటేగా మొత్తడానికన్నాడటీతడు. 


నేను బజార్‌ కెల్తానన్నాడటాతడు. 
అచటి నుండేకదా వస్తున్నావు అన్నాడటీతడు. 


మీ ఊళ్ళో అంతటా గాడిదలే అన్నాడట విశ్వనాథ వారితో ఒకడు. 
మావి తక్కువే, బైటివే ఎక్కువ అన్నారట విశ్వనాథ వారు. 


అయినా ! అంత బంగళా ఎందుకోయ్‌ అతనికన్నాడటాతడు. 
ఇంట్లో ఎప్పుడూ ఏదో 'భజని, దాంతో ఎప్పుడూ ఏదో 'విభజని 
అందుకని అన్నాడటీతడు. 


రానున్నవి ఎలెక్షన్లుఅన్నాడటాతడు. 
అంత దాకా ఆగుమరి నీ కలెక్షన్‌లకు అన్నాడటీతడు. 


అతడు సోషలిస్టన్నాడటాతడు. 
సోషలిస్టా ! అయితే వారిలో “ఎన్నో లిస్టో' అన్నాడటీతడు. 


చీఫ్‌ మినిస్టర్‌ గారు లేచారా ? అన అడిగాడట ఒక పిల్లమంత్రి బంట్రోతుతో. 
ఇంకా లేవలేదండీ? అన్నాడటా బంట్రోతు. 

థాంక్సు ! అదే కావాలి, రక్షించావు 

ఇక చేతనయినంత భక్షించవచ్చునన్నాడటాతడు. 


ఉన్నవానికి బరువన్నాడటాతడు. 
ఎందుకన్నాడటీతడు. 
తినజాలకన్నాడటాతడు. 


లేనివానికి కరువన్నాడటాతడు. 
ఎందుకన్నాడటీతడు. 
లేక అన్నాడటాతడు. 


బొత్తిగా బొగ్గయిపోతున్నావేమోయ్‌ ! అన్నాడటాతడు. 
అదేమిసార్‌ ! అలా అని నన్నవమానిస్తారు, 
అందరు అదే నాలాగయిపోతుందంటుంటే అన్నాడటీతడు. 


68 భావోక్తులు 


ఏమిటి ఆగపడతలేవు అందట ఆవిడ 
ఆగపడాలా ? ఆగపడకపోతేనే అగచాట్ల పాలవుతున్నాను 
ఆగపడితే ఇంకేముంది సిగపాట్ల పాలు కానూ! అందట ఈవిడ. 


“తెలుగు కావాలోయ్‌, అని అడిగాడటాతడు. 

తెలుగా ? అదయిపోయింది. 

మన కాన్వెంటు విద్య పుణ్యమా అంట ఇపుడంతా అంతటా 
'తెగులే' అన్నాడటీతడు. 


ఏమిటి ? ఈ రోజు ఇంటికి పోలేదా ? అన్నాడటాతడు. 
ఓహో ! ఇది అఫీసా? ఇల్లేననుకున్నానన్నాడటీతడు. 


కాయా ? సండా? అన్నాడటాతడు. 

అబ్బే ! అంతా కాయే, పండెపుడో పలాయనం చిత్తగించింది 

కాయదే ఇప్పుడు ఖదరన్నాడటీతడు. 

అదేమి ఇంగ్లీషు “బట్లర్‌ ఇంగ్లీషు అన్నాడటాతడు. 

ఎన్నో ఎంగ్రీషుల్లో ఇదొక 'ఎంగిలీషు” (ఎంగిలి చేయబడింది) అన్నాడటీతడు. 


ఎందుకలా దిగజారిపోతున్నావోయ్‌ అన్నాడటాతడు. 
అనవసరంగా అండరేస్టిమేట్‌ చేయకండి సార్‌, దిగిసాగిపోతున్నానన్నాడటీతడు. 


దేవుడున్నాడన్నాడటాతడు. 
దేవుడుంటే మరి దేకుతావెందుకోయ్‌ ? అన్నాడటీతడు. 


ఇదేమి కాలం, పాపపు కాలం, అంతటా అవినీతే నన్నాడటాతడు. 
ఇపుడదే అసలు సిసలైన నీతి అన్నాడటీతడు. 


అదేమిటలా నిద్రపోతున్నాడు ఆ పంతులన్నాడటాతడు. 
నిద్రకాదోయ్‌ అది నిష్ట అన్నాడటీతడు. 


మన దొరసాని రమ్మంటుందన్నాడట బంట్రోతు 
వెధవ ! 'మని ఏమిట్రా? నీ మధ్యది నామధ్యదారా అది? అన్నాడటీతడు (దొర) 


మన్‌ అమ్మాయి “'సమర్తయింది” అన్నాడటాతడు. 
సమర్థయిందా ? మంచి ఉద్యోగం చూచి చేర్చించండన్నాడటీతడు. 


డా॥ వెల్లాల కొండలరావు 


పోస్ట్‌ సార్‌! అన్నాడట ఆతడు (పోస్ట్‌న్యూన్‌) 
ఎక్కడనుండన్నాడటీతడు. 

ఇంగ్లండ్‌ సార్‌ ! అన్నాడటాతడు. 

ఓరి నీ తస్సాదియ్యా, ఇదటోయ్‌! ఇది 'ఇన్‌లాండు” అన్నాడటీతడు. 


“రాస్తారోకో” అంటే ఏమిటన్నాడటాతడు. 
అదేముంది, రాజకీయులు, వారి అనుయాయులు త్రోవకడ్డం తోడేల్హా పండడమన్నాడటీతడు. 


రాం! రాం! అన్నాడటాతడు. 
ఏం? ఒకటి చాలదా రెండెందుకన్నాడటీతడు. 
ఒకటి మరచిపోయినా ఇంకొకటి అందుబాటులో ఉండేందు కన్నాడటాతడు. 


“రంగులరాట్నం” బాగుందోయి అన్నాడటాతడు. 
వడికి చూడు ఇంకా బాగుంటుందన్నాడటీతడు. 


ఈ కాలంలో అమ్మాయిలట్టే సెరిగిపోతున్నారోయ్‌ అన్నాడటాతడు. 
మనకు తరిగే కాలమొస్తే వారిలా పెరగకేం చేస్తారన్నాడటీతడు. 


నేనూ ఆయనా కలిసి “అరకు” (అరకూవ్యాలీ) కెళ్ళాముందటావిడ, 
పక్క కొట్లోనే దొరకగా వదికోసులెందుకందిటీవిడ. 


అనగననగరాగ మతిశయిల్లుచునుండు, తినతినగ వేము తియ్యగుండునని అన్నారే! 
నేను సరే చూద్దానుని వేపాకు తింటూనే ఉన్నాను తియ్యబడదేమిటి 
అన్నాడటాతడు. 

వేపాకు కాదోయ్‌ తియ్యబడేది, నోరు, అన్నాడటీతడు. 


నేనర్దంటుగా పోవాలి మరి అన్నాడటాతడు Airport లోని Booking Clerk తో. 
తిరిగి రానంటే అలాగే, అన్నాడటీతడు. 


ఆమె కన్నుల్లో కనులాలున్నాయన్నాడటాతడు. 
అంతవరకెందుకూ, మన కొలనులో లేవూ కోకొల్లలు అన్నాడటీతడు. 


రానూ రానూ రమణులకు “రహస్యమే, లేకుండా పోతోందోయ్‌ అన్నాడటాతడు 
సినీమా హాస్యానికి దాస్యమయి అన్నాడటీతడు. 


నాది 'రనుణి' కాదోయ్‌ మణి” అన్నాడటాతడు. 
పోనీ కిందిది నీవుంచుకొని, మీదిది నాకిచ్చేయగూడదూ అన్నాడటీతడు. 


70 భావోక్తులు 


ఒకరాజుకు ఏడుగురు కొడుకులన్నాడటాతడు. 
అబ్బో |! మరి భార్యలెందరో అన్నాడటీతడు. 
భరించినందరు అన్నాడటాతడు. 


అనకాయ కావాలా, అప్సరస కానాలా? అన్నాడటాతడు 
అవకాయ లాంటి అప్పరస అన్నాడటీతడు. 


“బడికి, “రాబడికి తేడా ఏమిటన్నాడటాతడు. 
ఒకపుడు ఉండేది కాని ఇపుడు బడే రాబడి, రాబడే బడి అన్నాడటీతడు. 


మీరు చాలా బాగా పాడతారండీ అన్నాడటాతడు. 
మీకెలా తెలుసునన్నాడటీతడు. 
మీరు 'సరం' తప్పినపుడు నిన్నానన్నాడటాతడు (స్వరం). 


“రానా? అందిట ఆవిడ లోనికి రావడానికి అనువుతి అడుగుతూ. 
రా,నా, అన్నాడటీతడు. 


ఎందుకేడుస్తున్నానోయ్‌ అన్నాడటాతడు 
ఇపుడేడవమేమిటి కొత్తగా, నేను పుట్టుకతోనే అలా పుట్టానంది మా అమ్మ అన్నాడటీతడు. 


ఏం! ఏబ్బెట్టుగుందా అందట ఆవిడ 
లేదు లేదు, ఎబ్‌ - అట్‌ (౯6-At) గ అన్నాడటీతడు. 


రాం, రహీమ్‌, ఒకరే అంటారు నిజమేనా ? అన్నాడటాతడు 
అవును, అపుడపుడూ అలా పేర్లు మార్చుకుంటారు అన్నాడటీతడు. 


దొంగంటారు దొరంటారు, 
చూస్తుంటే నాకు దొంగెనరో దొరెనరో బొధపడడంలేదన్నాడటాతడు. 
రెండింటికి 'దొ' ఒకటే కనుక 'గో' ఒకటే సార్‌ అన్నాడటీతడు. 


బస్సు లేటా, రైలు లేటా, ప్లేను లేటా, అన్నాడటాతడు, 
ఒకటి తరువాత ఒకటి అన్నాడటీతడు. 


ఏ 'సర్కన్‌ కెల్లానన్నాడటాతడు. 
“మహానాడు సర్కస్‌” కన్నాడటీతడు. 
టికెట్టు దొరుకుతుందా సినీమాకు అన్నాడటాతడు. 


వికెట్‌ పట్టుకుంటే టికెట్‌దొరకకేంజేస్తుందన్నాడటీతడు. 
డా॥ వెల్లాల కొండలరావు 71 


దమ్ముంటే “రా అన్నాడటాతడు. 

'రమ్ము'కొట్టి ఆ పిదప 'దమ్ము' కొట్టి వస్తానన్నాడటీతడు. 
'రమ్ముకు' 'దమ్ముకు' తేడా ఏమిటన్నాడటాతడు. 
రమ్ముంటె రిమ్మెక్కువయి దమ్మెక్కువ అన్నాడటీతడు. 
అదేంటి అలా నవ్వుతున్నారు అందిటావిడ 

'మీరదోలా కెవ్వుతుంటేనూ' అన్నాడటీతడు. 


హాస్యానికి అపహాస్యానికి తేడా ఏమిటన్నాడటాతడు. 
ఒకటి 'నవ్వించేది', ఒకటి 'కవ్వించేది' అన్నాడటీతడు. 


“'పాయ్యోస్తా నన్నాడట పోతూపోతూ ఒకరింట్లో పడుకున్న ఒక 'అతిధి' ఇంకా తెల్లనారకముందే 


గృహస్తునులేపి. 
ఇకమీదటొస్తే నేనే 'నుయ్యొస్తా' నన్నాడట ని(ద్రాభంగమైన గృహస్తు. 


ఏం ఇంత 'లేటు” అన్నాడటాతడు. 
ఏం చేయను సార్‌! 'నాన్‌-స్థాపు' లోనే ఎక్కాను, 
కాని ప్రతిచౌరాస్తా వద్ద పోలీసు వలన పడిగాపు అన్నాడటీతడు. 


పరువు పోయిందన్నాడటాతడు. 
పోలీసుకు రిపోర్టు ఇవ్వరాదూ? అన్నాడటీతడు. 
ఉన్నది కాస్త ఊడుతుందన్నాడటాతడు. 


అక్కడున్న వారిని పరిచయం చేస్తూ, ఒకతడు, 
ఇతడు కవి. 
ఇతడు కో.కి.ల. 
ఇతడు వీ.ణ. 
ఇతడు త.బ.ల. 
ఇతడు హ.ర.మనని. 
ఇతడు న.యో.లి.న్‌. అన్నాడట. 
వీరి బృందం పేరూ? అన్నాడట విన్నవాడు. 
బృందమేంటి నా (శ్రాద్దం, 
ఠా 
అవి వారి లాంగు పేర్లకు షార్లు పేరు! అన్నాడటాతడు. 
ఖ్‌ యు వో. 


72 


భావోక్తులు 


విఫనం వరిల్తాలి అన్నాడటాతడు, 
వ 


౧ 


ప్రస్తుతం “ద్రవం” వర్షిల్లనీ, అటు తదుపరి 'ఉప[ద్రవం), 
అం 


ఆ పిదప “విప్లవం” అన్నాడటీతడు. 

రాజ్యం నయమా “భాజ్యమా? అన్నాడటాతడు. 

వీలయితే “రాజ్యం - భాజ్యం' నయం, వీలుకాకపోతే “రాజ్యం”. 
అదీ వీలుకాపోతే 'భాజ్యం' అన్నాడటీతడు. 


ఆ “దొంగలున్నారు జాగ్రత్త బోర్డు మరీ పాతదయిందోయ్‌ ! అన్నాడటాతడు. 
“దొర - దొంగలున్నారు” అని వ్రాద్దామా సార్‌! మరి, అన్నాడటీతడు. 


నవ్వు, ఎలా నవ్వుతానో చూస్తానన్నాడట ఒక రంగులరాయుడు 
రాస్తాగుండాపోతోన్న ఓ రనుణితో, 

అదేమిటో కాని ఒకరు కెవ్వనందే నాకు నవ్వు రాదు సార్‌! 
అని అందటావిడ కాలిచెప్పు రివ్వుమని విసురుతూ. 


నుంత్రిగారున్నారా? అన్నాడటాతడు. 

మంత్రిగారు తం్రిగారివద్దకెళ్తారండీ అన్నాడటీతడు. 

తంత్రిగారు కూడా లేరే నేనక్కడినుండే వస్తున్నానన్నాడటాతడు 
మరయితే ఇద్దరూ” కలిసి 'కుతంత్రి' గారి వద్దికెళ్లుంటారన్నాడటీతడు. 


లాడుతున్నానా | అన్నాడటాతడు. 


వ 


పత్తా 
పత్తాలాడీ ఆడీ 'బిల్పత్తా' అయాను, ఇంకేం పత్తాలాడుతా నన్నాడటీతడు. 


హాం 


రేసులకెళ్లడం లేదా ఈ మధ్య అని అన్నాడటాతడు, 


రేసులకెళ్లడం వలన అప్పులపాలయి ఇరుక్కున్న 'కేసుల'” కెళ్తున్నానన్నాడటీతడు. 


అతడు “సదా - సంతోషి అన్నాడటాతడు. 
ఇతడు 'అదా - సంతోషి అన్నాడటీతడు. (అదాఃముడుపు) 


“అలికి, వెలనాలికి, తేడా ఏమిటన్నాడటాతడు, 
'మాలికి? 'కూలి' కున్న తేడా అన్నాడటీతడు. 


“చందా” ఇస్తావా ! అన్నాడటాతడు, 
ఇచ్చి ఇచ్చి ఇప్పటికే 'లొందా' అయిపోయా, నా 'బొందా' ఇస్తా అన్నాడటీతడు. 


డా॥ వెల్లాల కొండలరావు 


73 


తంతె పరుపులో పడ్డానోయ్‌ ? అన్నాడటాతడు, 
నా ముఖం, పరుపా పాడా, 'సరువు' (దెబ్బ) you are welcome అన్నాడటీతడు. 


మృదంగం వాయించనా, వీనా, నయోలినా, తబలానా, హర్మోనియమా, అన్నాడటాతడు. 
ప్రస్తుతం తలనొస్తోంది తలవాయించుమన్నాడటీతడు. 


ఎక్కడినుంచోయ్‌? అని అడిగాడట ఒక Interview లో 

ఒక Selection Board మెంబర్‌ ఒక ఉద్యోగానికొచ్చినవాన్ని. 

టి.క్యూ. నుండి (టి.క్యూ అంటే తాలూకాకు ShOrt frm లెండి) అన్నాడటాతడు. 
అయితే P.Q. (పీకు, పొయిరా) అన్నాడట ఆ మెంబర్‌ అర్థంకాక. 


ముఖం కడుక్కోకూడదూ అన్నాడటాతడు. 
నువ్వుచెప్పాలటోయ్‌ అది తెల్లబడితే అన్నాడటీతడు. 


ఈరోజుల్లో స్నేహతులెన్వరో, కాని వారెన్వరో తెలియడం లేదన్నాడటాతడు. 
వ్యాఘ్రాలయితె తెలుస్తాయి కాని, గోముఖ వ్యాఘ్రాలైతే ఎలా తెలుస్తాయన్నాడటీతడు. 


కొద్దిగ ఓపిక పట్టనోయ్‌! అన్నాడటాతడు 
ఇప్పటికి పదేళ్లు, ఇంకెన్నేళు? అన్నాడటీతడు. 


పచ్చడ? అన్నాడటాతడు ఆవిడతో, 
ఇదుగో వస్తున్నా, చేస్తా అందటావిడ. 


వాళ్ళెప్పుడూ “లుంగీలే' వేసుకుంటారేమిటోయ్‌? అన్నాడటాతడు. 
లుంగీలేసుకుంటే 'వంగీలు' సులభమని అన్నాడటీతడు. 


అతడు కోర్టుకెళ్తానంటున్నాడు మీరేమంటారు? అన్నాడట 
ఒక లాయర్‌ ఒక క్షయింటుతో 

కోర్టుకెళ్లినప్పుడు కోర్టు (00౪గ్భు చేద్దాం 

అంతవరకు 'Let us be sport' అన్నాడాట క్షయింటు. 


అదేమిటి అది అలా అంతగా చిందులుతొక్కుతోంది అన్నాడటాతడు 
మందు కొట్టాక చిందులు తొక్కక సందులు తొక్కక మరేంచేస్తుందన్నాడటీతడు. 


రేపటి వరకు చేట్‌ చేద్దామా అన్నాడటాతడు, 
అతని హీట్‌ తగ్గితే లేటయినా ఫరవాలేదన్నాడటీతడు. 
74 భావోక్తులు 


నువ్వు Defence లో పడ్గానోయ్‌ అన్నాడటాతడు. 
అవును, 18౧068 లో పడడంకన్నా 0618006 లో పడడం మేలని అన్నాడటీతడు. 


శైనం పెద్దా, వైష్ణ్లవ్షమా? అన్నాడటాతడు. 
వాఠమయితే వెషవం, లేకపోతే శెవం” అన్నాడటీతడు. 
re] యూ 


కోరి వరించావటోయ్‌ ఆమెను? అన్నాడట మెజిస్ట్రేట్‌ ఒక కొట్లాడిన భర్తతో 
కాదుసార్‌ ! వరించి కోరాను అన్నాడటీతడు. 


భలే 'రసోయి*' (వంటవాడు) నోయ్‌ అన్నాడటాతడు. 
అంతా మీ దయ. మీరు నేర్పిందే కదా తినీ తినీ, అనీ అనీ 
నేను మెనీ మెనీ, వినీవినీ చేసి ఇలా గయ్యాను సార్‌, అన్నాడట ఆ వంటవాడు. 


మీ 'ముద్దాయి"కన్నా మీ 'గవా' చురుకోయ్‌ అన్నాడట ఒక మెజిస్ట్రేట్‌ ఒక వకీల్‌తో. 


అతడెప్పుడూ అంతే సార్‌! అన్నాడటా వకీల్‌. 


“రంగి రంగా అని కాజేశాడన్నాడటాతడు. 
చెబితే విన్నారా సార్‌ ! మీరు శివి శివా! యని అనుమంటే అనక 
మూడు తాడిచెట్ల నీళ్ళలో మునిగితిరి అన్నాడటీతడు. 


నేననుకోలేదు పల్లెల్లో కూడా పల్లేరుకాయలుంటాయని అన్నాడటాతడు. 
నేనూ అనుకోలేదు పట్టణాల్లోకూడా పుష్పాలుంటాయని అన్నాడటీతడు. 


మా నాన్నకు విద్య గురించి అభిప్రాయాలే అభిప్రాయాలు అన్నాడటాతడు. 
అభిప్రాయాలాపాడా, అభిమానాలు? అన్నాడటీతడు. 


ఏం సార్‌! ఈ రోజు “బజానా” లేదా అన్నాడటాతడు. 
“ఖజానా” ఉంటేనే కదా “బజానా, లేకపోతే “సోజానా”నే అన్నాడటీతడు. 


ఆయన ఇంట్లో లేడు రేపు రానయ్యా అందటానిడ. 
అందుకేగా అదును చూచుకొని ఆయన కొరకుకాదు మీ కొరకొచ్చానన్నాడతడు. 


నాకు ఫ్రెంచ్‌ భాష చాలా ఇష్టమన్నాడటాతడు. 
ఎందుకు అన్నాడటీ తడు. 
వింటుంటే తింటున్నట్టుంటుందది, అన్నాడటాతడు. 


డా॥ వెల్లాల కొండలరావు 


75 


నాకు జర్మన్‌ భాష చాలా అయిష్టనున్నాడటాతడు. 
ఎందుకు అన్నాడటీతడు. 
వింటుంటే కంటున్నట్టుంటుందది, అన్నాడటాతడు. 


ఐఎఎస్‌ అంటే ఏమిటన్నాడటాతడు 
అప్పుడేమిటోకాని ఇపుడు మాత్రం “ఇండియన్‌ అటెస్టేషన్‌ సర్వీస్‌” అన్నాడటీతడు. 


ఐపీఎస్‌ అంటే ఏమిటన్నాడటాతడు. 
అప్పుడేమిటోకాని ఇప్పుడు మాత్రం “ఇండియన్‌ పోస్టుమార్టమ్‌ సర్వీస్‌” అన్నాడటీతడు. 


ఐఎఫ్‌ఎస్‌ అంటే ఏమిటన్నాడట ఆతడు. 
అప్పుడేమిటో కాని ఇప్పుడు మాత్రం “ఇండియన్‌ ఫారిన్‌ ట్రేడ్‌ సర్వీస్‌” అన్నాడటీతడు. 


ఎఫ్‌ఐపి అంటే ఏమిటి అన్నాడటాతడు. 

యు.జి.సి. అన్నది 'ఫ్యాకల్టీ ఇంఫ్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం” అది కాని 

వాస్తవానికి అనాల్సింది ఫ్యామిలీ ఇంఫ్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌” అని అన్నాడటీతడు. 

మెరిట్‌ ప్రమోషన్‌ అంటే ఏమిటన్నాడటాతడు. 

యు.జి.సి.కి “మెరిట్‌ ప్రమోషన్‌”, వచ్చినవారికి మాత్రం “మెర్సీ ప్రమోషన్‌” అన్నాడటీతడు. 
యూనివర్సిటీ అంటే ఏమిటి అన్నాడటాతడు. 

ఒకప్పుడు 'నాలెడ్డోకు మేటి కాని, ఇపుడు మాత్రం పిట్రీ” అన్నాడటీతడు. 

వైస్‌ ఛాన్సలరంటే ఎవరన్నాడటాతడు. 

అపుడు వైజ్‌ (గ॥5౭) కాని, ఇపుడు మాత్రం వైస్‌ (౪౭), మైస్‌ (౧౧1౦) అన్నాడటీతడు. 


ప్రాఫెసరంటే ఎనరన్నాడటాతడు. 
తక్కువ చెప్పి ఎక్కువ లాగేవాడన్నాడటీతడు. 


లెక్చరర్‌ అంటే ఎనరన్నాడటాతడు. 
తక్కువ చెప్పి ఎక్కువ వాగేవాడన్నాడటీతడు. 


అరే నేను నస్తాననుకొని రాలేకపోయానోయ్‌ ఆనాడు అన్నాడటాతడు. 
పోనీలెండి సార్‌ ! నేను కూడా తెస్తానన్నది ఆరోజు తేలేకపోయానన్నాడటీతడు. 


మానాపనూనాలు దైవాధీనాలంటారు నిజమేనా ? అన్నాడటాతడు. 
అది 'నానుడి' సార్‌ ! అసల్లి మన సుడి! అన్నాడటీతడు. 
76 భావోక్తులు 


“నేనూ” “నీవూ ఒకటే అంటారు “అధ్యాత్మికంగా”, నిజమేనా ? అన్నాడటాతడు. 
శారీరకంగా అయితే నాకు తెలుసు, అధ్యాత్మికంగయితే మా అవ్వనడగాలి అన్నాడటీతడు. 


ఎవరు నిజం, నేనా, నీవా? అన్నాడటాతడు, 
“నిజం” అన్నాడటీతడు. 


నిజమంటే ఏమిటి అన్నాడటాతడు. 
ఇజాన్ని మించేది, వంచేది అన్నాడటీతడు. 


“ఎండమావంటే” ఏమిటన్నాడటాతడు 
అట్టడుగు వారినడగండి, వారే చెబుతారన్నాడటీతడు. 


'ధైర్యంలో' ్టైర్యంలో' తేడా ఏమిటన్నాడటాతడు. 

స్థైర్యం దాటితే ధైర్యం అన్నాడటీతడు. 

రా, కూర్చో, అన్నాడటాతడు. 

కూర్కడానికే లేదు తీరిక, కూర్చోడానికెక్కడుంది అన్నాడటీతడు. 

రాసీ, రాసీ, రాసికెక్కానోయ్‌ అన్నాడటాతడు. 

రాసికి కాదు 'రద్ది'కి అన్నాడటీతడు. 

'రద్దీ' పెరిగితే, మునిసిపాలిటీ వాళ్ళకు తెలియజేయరాదూ అన్నాడటీతడు. 


దంతాలూడగొట్టుకోకు పంతాలకు పోయి అన్నాడటాతడు. 
అవి పోయాకనే కదా పోతున్నానన్నాడటీతడు. 


ఆడనారిని వయసడగగూడదంటారెందుకు అన్నాడటాతడు. 
అడిగితే ఐసయిపోతారని అన్నాడటీతడు. 


మగవారిని జీతముడగగూడదంటారు ఎందుకన్నాడటాతడు. 
జీతమడిగితే మూతి తిప్పుతారని అన్నాడటీతడు. 


Fans *20' కి తేడా ఏమిటన్నాడటాతడు. 
మొదటిది తనచుట్టూ తానే తిరిగేది 
రెండవది ఇతరుల చుట్టూ అన్నాడటీతడు. 


పూవుల్లో పూవు ఏ పూవంటే మీకిష్టమని అడిగిందటావిడ, 
పూవుల్లో పూవయిన నీలాంటి పూబోణంటే అన్నాడటీతడు. 


డా॥ వెల్లాల కొండలరావు 77 


అతడు కాస్త “మంకు” అన్నాడటాతడు. 
కాస్తేమి కాస్త, 'రంకు' 'కంకు” పెంకు’ “బొంకు” అన్నాడటీతడు. 


అలా ఎగాదిగా చూస్తున్నావేంటి అన్నదట ఆవిడ 
మొదటి నుండి కొస వరకు బంతి లాగుంటేను అన్నాడటీతడు. (ఆతి లావు లెండి) 


అతడు భలే ఫిరాయింపురానన్నాడటాతడు 
అతనికి పేరే అలా పెట్టారు సార్‌! అన్నాటీతడు. 


అతడు భలే ఇండెపెండెంటోయ్‌ అన్నాడటాతడు, 
ఇపుడెవడు ఇండెపెండెంట్‌ 
ఇపుడంతా డిపెండెంట్‌. ప్రిటెండెంట్‌ అన్నాడటీతడు. 


“రాం, 'రహీం'లో తేడా ఏమిటన్నాడటాతడు 
రెండూ ఒకటే కాని, అనేవారు అనరాక ఒకటికి బదులు ఇంకొకటంటారన్నాడటీతడు. 


ఎందుకోయ్‌ ! అతడలా ఏడుస్తాడన్నాడటాతడు. 
అదా! అది ఏడ్వడం కాదు సార్‌! 
కన్నీళ్ళు రాందే కర్ణాటక సంగీతం రాదుగదా? అందుకని అన్నాడటీతడు. 


“'కళి గొప్పా, “కలినా అన్నాడటాతడు, 
ఇపుడు అదీ కాదు, ఇదీ కాదు, వల” అన్నాడటీతడు. 


లెక్కలు వ్రాశానా ? అన్నాడటాతడు, 
మన లెక్కలన్నీ గుక్కలోనే కదా, దానికెందకు సార్‌ 'పక్కా' 
అందుకే దానిని పక్కకు చెక్కా”, “కుక్కా” అన్నాడటీతడు. 


'భలేనోయ్‌' చుక్కలేకుండా గుక్క తిరగకుండా మాట్లాడావు! అన్నాడటాతడు. 
చుక్క ఉండి కూడా నీవు గుక్కలేక చెక్కలాగా ముక్కకూడా చక్కా కక్కలేవు, 
నీకంటే నేనే “ఎక్కా” అన్నాడటీతడు. 


ఏనుయ్యా 'బాజా' బాగా బజాయిస్తున్నానన్నాడటాతడు, 
ఒక్కబాజా యేంటి, “బాజా” 'ఫజా”, 'చూజా” 'ప్యాజా', 'బూజా' ((త్రాగుడ) ఎప్పటికప్పుడు 
ఏదో విధంగా తాజా నాపేరే ఖాజా” జా,జా, అన్నాడటీతడు. 


78 భావోక్తులు 


ఎందుకయ్యా, ఇంతకు అంత రభస చేస్తావు అన్నాడటాతడు, 
ఇంతకు అంత చేయకపోతే, 
అప్పిచ్చినవాడు ఇంతకుబదులు ఇంకెంతో చేస్తాడు సార్‌! అన్నాడటీతడు. 


అచ్చంగా అతనిలాగే ఉన్నావోయ్‌, అన్నాడటాతడు. 
అలా అవమానిస్తారేమి సార్‌! 
అతడే నాలాగున్నానని ఆతడే అందరితో అంటుంటే అన్నాడటీతడు. 


కాపీ కొడితే కొట్టావు కాని, పక్కకు వీ.పీ. ఎందుకు చేశావోయ్‌ అన్నాడటాతడు, 
(వీ.పి. అంటే వయా పాస్‌, ఒకరి నుండి ఇంకొకడికి కాపీ - చిత్తు అందివ్వడం) 
వీ.పి. చెయ్యకపోతే ఆ పాపీ పరీక్షయిపోయాక నా పీక పడతాడుసార్‌ అన్నాడటీతడు. 


ఎన్నిసార్లు చెప్పానోయ్‌ నీకు, నన్ను చూచి నవ్వొద్దని, అన్నాడటాతడు బంట్రోతుతో. 
నాకు నవ్వాగదు సార్‌! మాఅమ్మంది ఎందరో మీబోటివారిని చూచి ఆమెనవ్వుతుండగా 
నేను పుట్టానని అన్నాడటీతడు. 


ఏమి పనిచేస్తానోయ్‌ ? అని అడిగాడట పని కొరకు వచ్చినవానిని ఒకతడు. 
అమ్మగారిది చేయమంటే అమ్మగారిది, అయ్యగారిది చేయమంటే అయ్యగారిది అన్నాడట 
వచ్చినవాడు. 


ఎక్కడికిపోయినా అదే పాటా ? అన్నాడట ఆతడు, 
నా అప్పు పాటపెట్టండని నేనెంత కోరినా వినకపోతే నేనేం చేయను అదే బాట తొక్కక, 
అందుకే బేటా! అన్నాడట అప్పు తీసుకున్నవాడు. 


ఎలా జరిగిందోయ్‌ “ప్రోగ్రామ్‌” అన్నాడటాతడు. 
ప్రోగ్రామా పాడా, ఒకరిపై ఒకరు పచ్చి 'సంగ్రామ్‌" అన్నాడటీతడు. 


అరెరే ! అంత న్యాయస్తునికి ఎంత అన్యాయం జరిగిందోయ్‌ అన్నాడటాతడు. 
అన్యాయం జరిగేదెప్పటికీ న్యాయస్తునికే, అన్యాయస్తునికి న్యాయమెందుకు, 
అతడికతడే 'న్యాయం' అన్నాడటీతడు. 


రాత్రయిందన్నాడట ఆతడు, 
కాదు పగలన్నాడట ఈతడు. 


డా॥ వెల్లాల కొండలరావు 79 


కాదు రాత్రి పగలన్నాడటాతడు. 

కాదు పగలురాత్రి అన్నాడటీతడు. (తప్ప త్రాగారు లెండి) 

“తిరిగితే అలాగే కనిపిస్తుంది, కరిగితే అదే నురోలా అనిపిస్తుంది” అన్నాడట అటుగుండా 
పోయేవాడొకడు. 


విన్నావు కాదు [0౪6 కాదది వట్టి ఊకదంపుడు ౪0౪/ అంటే అన్నాడటాతడు. 
లవే కాని ఏదో 510W లాంటిదనుకున్నాను, ఇలాంటి 5౧06 లాంటిదనుకోలే దన్నాడటీతడు. 


దేవుడున్నాడూ, ఉన్నాడూ అంటే 'లేడూ, లేడూ' అనంటిని, ఇపుడు వాడు నిన్ను నీవెనడివిరా? 
అని కొడుతుంటే, ఎలుగెత్తి ఏడుస్తానెందుకు దేవుడా! దేవుడా! యని అన్నాడటాతడు. 
శరణు ! శరణు ! నేనది నాదాకా వస్తుందని అనుకోలేదు ప్రభూ! 

రక్షించు ! రక్షించు ! అన్నాడటీతడు. 


నాకు నిద్రపట్టడం లేదన్నాడటాతడు. 
దొంగలొచ్చేవేళయింది ఇక తప్పక పడుతుందన్నాడటీతడు. 


ఎంత వద్దన్నా ఊర్కోనడం లేదాన్నడటాతడు. 
ఊర్కోకపోతే కూర్కోబెడితే సరి? అన్నాడటీతడు. 


'సమ్మేదీ' (సమ్మె అంటే నేల చదును చేసే పనిముట్టులెండి) అన్నాడట ఒక లెక్కలసారు 
ఇంట్లో పనిచేస్తున్న సుతారివాడు. 

“సమ్మా'! ఇదిగోనని జేబులోకెల్లి తీసి చూపించాడట ఓ లెక్కను ఆ లెక్కల పండితుడు అది 
అదేననుకొని, 


నీది 'రణరంగమూా, బుణరంగమూి అన్నాడటాతడు. 
రెండవదడిగితే మొదటిది అన్నాడటీతడు. 


అతిశయోక్తి అంటే ఏమిటన్నాడటాతడు. 
అదొక (భ్రమరంలా (బ్రతికే యుక్తి, కుయుక్తి అన్నాడటీతడు. 


ఆహా! నాకు పొయెట్రీ సొసైటీ అంటే చాలా ఇష్టమన్నాడటాతడు. 

ఎందుకన్నాడటీతడు. 

అక్కడ, భర్తలను పోగొట్టుకున్న భార్యలకు, భార్యలను పోగొట్టుకున్న భర్తలకు భలే గిరాకీ 
అన్నాడటీతడు. 


80 భావోక్తులు 


“రాం లీలా”కు పోదామా? అన్నాడటాతడు. 
నేనయితే ఈ రోజు “లీల”కు, రేపు “రాం”కు అన్నాడటీతడు. 


“ఆజ్‌ నగద్‌ కల్‌ ఉధారొ అన్నాడట ఒక దుకాన్లారు ఒక కొనుగోలుదారుతో. 
ఉధారే లేకపోతే నీలాంటి దుకాణాలు బైట హాజరన్నాడటాతడు. 


ఆమె ఒక “నల” అన్నాడటాతడు. 
ఎంత బాగుండును దానిలో నేను చేపలానైనా చిక్కగలిగితే అన్నాడటీతడు. 


అస్సుశ్యులంటే ఎవరన్నాడటాతడు. 
ఇతరులు అలా అంటే తిట్టేవారు, వారిలో వారే ఒకరినొకరు అనుకొని కొట్టుకునేవారు 
అన్నాడటీతడు. 


నూ అన్ముకు “లాంగ్‌ సైట్‌” అన్నాడటాతడు. 
ఓహూ! అందుకేనా ఆమెకు విద్య గురించి అంత “షార్ట్‌ సైట్‌” అన్నాడటీతడు. 


అతడెప్పుడూ కృతజ్ఞతను కృతఘ్నుత అంటాడేమిటి? అన్నాడటాతడు. 
ట్యూషన్‌ మాస్టర్కు ట్యూషన్‌ ఫీజు ఎగ్లోడితే అతడు దానిని అలా ఉచ్చరించుమని చెప్తుంటాడు 
అన్నాడటీతడు. 


విచారంగా ఉన్నావేమిటోయ్‌ అన్నాడటాతడు. 
“సార్‌ విచారించుమన్నాడు. విచారించినాకొలదీ, విచారించినాకొలదీ అదేమిటో కాని నాకు 
తెలియకుండా నా హుషారంతా పోయి నేనిలా 'బేచార్జా' అయిపోతున్నాను అన్నాడటీతడు. 


నీ పేరేమిటి అని అడిగాడటాతడు. 
షార్ట్‌దా, లాంగ్‌దా? ఇంటిదా, బైటిదా? అన్నాడటీతడు. 


ఈ మధ్య మీటింగ్‌లకు పోనడం లేదా? అని అడిగాడటాతడు. 

అబ్బబ్బ! మీటింగా పాడా! అచటికి పోవడమంటే అడుగడుగునా దారంటా ట్రాఫిక్‌ జామలో 
వేటింగ్‌, గుంతల్లో అచటచటా ఇరికింగ్‌, ఆ పిదప ఆ పక్క ఈ పక్క నిలిచిన కాల్వనీళ్ళన్ని 
మనపైన చిలికింగ్‌, తీరా ఏలాగో ఓలాగు అచటికి కమింగ్‌ అయాక, అబ్బబ్బ! ఎంతో మంది 
వేదికపై మాట్లాడుటకు సిట్టింగ్‌! వినుటకు ఎంతోకాలం వేటింగ్‌, ఇంటికి తిరిగొచ్చాక మా 
ఆవిడ ఒకే ఒక పీకింగ్‌, ఆ పిదప నాకు ఒకే ఒక హెడేకింగ్‌ అన్నాడటీతడు. 


మీ పుస్తకాలేమైనా కొట్లల్లో అమ్ముడు పోతున్నాయా అని అడిగాడటాతడు. 
అమ్ముడా పాడా కాని వాటిని తీసీ తీసీ దానీ దానీ, వాటి అమ్మకాలకు వేచీవేచీ నేనమ్ముడు 
పోతున్నానన్నాడటీతడు. 


డా॥ వెల్లాల కొండలరావు 81 


అతనిది “ఆలిండియా పార్టీ” అంటాడేమిటి అన్నాడటాతడు. 
ఆలిండియానా పాడా! అదొక “లెటర్‌ ప్యాడ్‌” పార్టీ, దానిలో 10 2 వాడే అన్నాడటీతడు. 


నీవు “రిజైన్‌” చేశానటగా ఆ పార్టీకి అన్నాడటాతడు. 
అపుడేనా, వేరే చోట ఇంకా చోటు కల్పించుకోందే? అన్నాడటీతడు. 


థర్డ్‌ పార్టీ అంటే ఏమిటన్నాడటాతడు. 
రెండు పార్టీల్లో వెలగక, వెలగబెట్టలేక, అటూ ఇటూ కాక, ఆ వైపుకూ ఈ వైపుకూ దిక్కులు 
చూచే అలీని అర్హనారీశ్వర పార్టీ అన్నాడటీతడు. 


“బికినీ” అంటే ఏమిటి అన్నాడటాతడు. 
తగ్గించంగా తగ్గించంగా ఇక తగ్గలేనని మొరపెట్టుకొని అదే అంతటితో ఆగిపోయే 
బిక్కుబిక్కుమనే ఆడవారి 'టక్నీ' అన్నాడటీతడు. 


నేననుకోలేదు పల్లెటూళ్ళల్లో కూడా ప్రతిభానంతులుంటారని అందట ఆనిడ. 
నేననుకోలేదు పట్టణాల్లో కూడా పతివ్రతలుంటారని అన్నాడటీతడు. 


మీరింకా రాజకీయాలలో ఎందుకు చేరలేదని అడిగాడట ఒకడు ఒకతనిని. 
చేరినవారు కేరడమంతా మానాక చేరుదామని అన్నాడటీతడు. 


అతడు తెలుగువాన్నంటూ తెలుగు భాష అలా మాట్లాడతాడేంటి అన్నాడటాతడు. 
అది తెలుగు కాదోయ్‌ “మీడియా” వారు హాడావిడిగా ఉపయోగించే “తెగులు” అన్నాడటీతడు. 


అదేమిటి అతడు తెలుగులో అన్ని ఇంగ్లీషు పదాలు కలిపి మాట్లాడతాడేంటి అన్నాడటాతడు. 
(ఆంధధ్రుడులెండి) 

హిందీ పదాలు, ఉర్దూ పదాలు కలిపి మాట్లాడితే అల్పుడనుకుంటారు, ఇంగ్లీషు కల్పి మాట్లాడితే 
గొప్పనుకుంటారని అతడి భావం అన్నాడటీతడు. (ఆంధ్రుడు లెండి) 


ఒక పుజారి ఒక ధనవంతుని ఇంటిలో సత్యనారాయణ వ్రతమయిపోయాక పోతూ పోతూ 
గృహస్తుతో “మీరు చదవకుండానే ఇంత వారయ్యారు, చదివితే ఇంకెంత వారయేవారో” 
అన్నాడట. 

'మీ అంతి అన్నాడటాతడు. 


లంచం కానాలా, నుంచనూ? అన్నాడటాతడు. 
ఒకటి తర్వాత ఇంకొకటి అన్నాడటీతడు. 


పిల్ల కావాలా, ముల్లె కావాలా ? అన్నాడటాతడు 
ములెతోపాటు పిల అన్నాడటీతడు. 
౧ ౧ 


82 భావోక్తులు 


నాన్న నుంచా, అమ్మ నుంచా? అన్నాడటాతడు 
నాన్న లేనపుడు అమ్మ, అమ్మ లేనపుడు నాన్న అన్నాడటీతడు. 


అందం కానాలా గంధనూ ? అన్నాడటాతడు. 
గంధంలాంటి అందం అన్నాడటీతడు. 


దేవుడున్నాడు అన్నాడటాతడు 
ఉంటే రాడేమి? పడుకున్నాడా ? అన్నాడటీతడు. 


అంచమెలా పోతుందన్నాడటాతడు. 
కంచం పెరిగితే తప్ప పోదన్నాడటీతడు. 


ఆమె భర్త పోయాక ఇపుడెలా ఉంది అని అడిగాడటాతడు 
పాపం అతి రంధి వలన ఆమె తెల్ల వెంట్రుకలన్నీ నల్లబడిపోయాయన్నాడటీతడు. 


ఎంత మాట తీపి అయితే అంత బాట తీపి అన్నాడటాతడు 
ఒకప్పుడు కావచ్చు కాని ఇపుడు మాత్రం ఎంత మూట తీపయితే అంత అన్నాడటీతడు. 


మీరు ఆ తారు రోడ్డులో ఉంటున్నారా ? అన్నాడటాతడు 
ఒకప్పుడు ఉండేవాన్ని కాని, ఇపుడు 'బార్‌ రోడ్డు'లో అన్నాడటీతడు. 


నీతి నెగ్గుతుందా ప్రీతా? అని అడిగాడటాతడు. 
ఇపుడు అదీ కాదు ఇదీ కాదు 'ఛాతి' అన్నాడటీతడు. 


రాజకీయం కానాలా, వ్యాపారమా స అన్నాడటాతడు 
“రాజకీయ వ్యాపారం” అన్నాడటీతడు. 


అపుడపుడు నస్తుండండి అందిట ఒకాయనతో ఒకానిడ 
తమరు రమ్మనాలి కాని అపుడపుడేంటి, ఎప్పుడూ! అన్నాడటీతడు. 


“ధర్మం” చేయండి అన్నాడట ఒకడు గేటు ముందు నిలచి 
ధర్మమా! ధర్మం చేసీ చేసీ చర్మమూడింది, ఇంకెక్కడి ధర్మం పో అన్నాడటీతడు. 


ఉపన్యసిస్తూన్నాడా అని అడిగాడట ఆతడు 
లేదు, ఇంకా ఉప - విన్యాసమే అన్నాడటీతడు. 


అదేమిటి, అతడు నవ్వనే నవ్వడు అన్నాడటాతడు 
అతడు పుట్టినపుడు ఎవ్వరో తుమ్మారట అన్నాడటీతడు. 


డా॥ వెల్లాల కొండలరావు 83 


చెప్పినవన్నీ చేస్తారా ఆ పార్టీనారు? అన్నాడటాతడు 
పెట్టుబడి పెట్టినవన్నీ మట్టుబడి అయ్యాక అన్నాడటీతడు. 


మీకు రామాయణమిష్టమా, భారతమా? అన్నాడటాతడు 
'భారత'మయ్యాక ఇంకా జీవిస్తే రామాయణం అన్నాడటీతడు. 


“ఆస్తికి”, “అస్తికి” తేడా ఏమిటి అన్నాడటాతడు 
అప్పుడేమో కాని ఇప్పుడు మాత్రం ఆస్తి బినా అస్తి నాస్తి అన్నాడటీతడు. 


చదువుకుంటున్నారా? అని అడిగాడటాతడు 
నాకేం ఖర్మ పట్టింది, కొంటున్నానన్నాడటీతడు. 


పట్టభద్రుడా? అని అడిగాడట ఒకతని గురించి ఒకతడు 


పట్టభద్రుడా పాడా! వట్టి భద్రుడు. కనీసం పేరైనా ఎలా పెట్టుకోవాలో తెలియదు అన్నాడటీతడు. 
లట అ = లట 


అతడు చాలా సుఖనంతుడు అన్నాడటాతడు 
లౌక్యులందరూ సౌఖ్యులే అన్నాడటీతడు. 


కన్య అంటే ఎనరన్నాడటాతడు 
ఆ మాత్రం తెలియదా? కనంది కన్య, కన్నది అన్య అన్నాడటీతడు. 


ఆమె ఇంత త్వరగా అంతెత్తు ఎలా ఎదిగింది అన్నాడటాతడు 
భర్తను పోగొట్టుకొని దానిలో భర్తీ అయిందన్నాడటీతడు. 


ఈరోజు అన్నమా? పరనూన్ననూ ? అని అడిగాడటాతడు 
పరమాన్నమా పాడా! పచ్చి ఇంగువెక్కువేసి వండిన అరవాన్నం అన్నాడటీతడు. 


తెలంగాణా తెలుగువారు నేరు, ఆంధ్రా తెలుగువారు వేరా అన్నాడటాతడు 
భావాలు ఒక్కటే కాని స్వభావాలు వేర్వేరు అన్నాడటీతడు. 


రాం గొప్పా, రహీం గొప్పా అన్నాడటాతడు 
ఎవరి వలన కలిసొస్తేవారు అన్నాడటీతడు. 


నాకు కని సమ్మేళనాలంటే చాలా అయిష్టనున్నాడటాతడు 
ఎందుకన్నాడటీతడు. 
కవులెక్కువ, వారిని కనేవాళ్ళు, వినేవాళ్ళు తక్కువ అన్నాడటీతడు. 


84 


భావోక్తులు 


ఏది తప్పో, దాని కొరకు చూస్తున్నారా ? అని అడిగాడట ఒక proof-r82ding చేసే వాన్ని 
ఒకతడు. 
కాదు, ఏది ఒప్పా, దాని కొరకు అన్నాడటాతడు. 


ఏమి చేస్తున్నారిపుడు అని అడిగాడటాతడు 

చేసిన అప్పులు తీరుస్తున్నాను, రాసిన తప్పులు దిద్దుతున్నాను అన్నాడటీతడు. 
“కాంతం” (ఒకామె పేరు) కావాలా, ఏకాంతనూ ? అని అడిగాడటాతడు 
కాంతంతోపాటు ఏకాంతం అన్నాడటీతడు. 


ఆహా! బంగారంలాగుంది! అన్నాడటాతడు 
నీ బొంద, బంగారమా పాడా! బొట్టిక్కులో అరువడుక్కొచ్చుకున్న సింగారమది అన్నాడటీతడు. 


ఇపుడేమి చేస్తారు” అని ఒకతడు ఒక రిటైర్‌ అయినవాన్ని అడిగాడటాతడు 

ఇపుడు చూస్తాను, కాసేపాగి చేస్తాను, ఇంకాసేపాగి మేస్తాను, మరింకాసేపాగి లేస్తాను, 
చుట్టపీలుస్తాను, మరికాస్తాగి గీస్తాను, కూస్తాను, కంచం తీస్తాను, మంచం వేస్తాను 
నీకెందుకోయ్‌ అన్నాడటీతడు. (ముక్కోపి లెండి) 


నాకు జన సమూహం అంటే గిట్టదన్నాడటాతడు 
అలాగా? అందుకేనేమో తమరు పల్లెటూరి నుండి పట్నమొచ్చారు అన్నాడటీతడు. 


మన్నెపు వారంటే ఎనరని అడిగాడటాతడు 
వారిని అంటరాని వారంటే ఊర్కోనివారు, కాని మాదిగలను మాత్రం అంటరాని వారనే 
వారు అన్నాడటీతడు. 


జ్ఞానికి, పట్టభద్రునికి తేడా ఏమిటి అన్నాడటాతడు 
ఒకడు తెలిసినవాడు, ఒకడు బలిసినవాడు అన్నాడటీతడు. 


మతానికి, ఆచారానికి తేడా ఏమిటి అన్నాడటాతడు 
ఏది చెప్పేదో అది మతం, ఏది తప్పేదో అది 'ఆచారం' అన్నాడటీతడు. 


ఒక పరిశోధకుడు ఒక ఊడ్చే దానితో “నీ పని చూస్తే నాకు చాలా జాలేస్తోంది” అన్నాడట. 
“నా సాధనపైననే కదా మీ శోధన, ఎవరు ఎవరిపై జాలిపడాలో మరి!” అందిట ఆవిడ. 


మీ పుస్తకాలు ఏమైనా అమ్ముడు పోతున్నాయా కొట్లల్లో అని అడిగాడటాతడు 
అమ్ముడా పాడా! అడిగినవాడల్లా తుమ్ముడే తుమ్ముడు అన్నాడటీతడు. 


డా॥ వెల్లాల కొండలరావు 85 


రాం గొప్పా, రహీం గొప్పా అని అడిగాడటాతడు 
రాం వారికి రాం, రహీం వారికి రహీం, రాజకీయులకు మాత్రం వారిరువురూ 92006, 
అన్నాడటీతడు. 


అంచం తీసుకునే నాన్ని లంచగొండి అంటారేమిటి “లంచకొండి” అనకుండా అని 
అడిగాడటాతడు 
అది “భద్రిరాజుగారిని అడిగే ప్రశ్న” నన్ను కాదు, అన్నాడటీతడు. 


లీడర్‌ కావాలా ప్లీడరా అని అడిగాడటాతడు 
ఫ్లీడరే లేకపోతే లీడర్‌ “హవా” అందుకని ఫ్లీడరే అన్నాడటీతడు. 


“ప్రసిద్ది” అంటే ఏమిటి అని అడిగాడటాతడు 
సిద్ది”, తదుపరిది అన్నాడటీతడు. 
ఠా 


మీరెందుకు పెళ్లి చేసికోరు అన్నాడటాతడు 
నాకు కావలసింది పెళ్ళాం కాదు పెళ్ళాం లాంటిది అన్నాడటీతడు. 


ఈ సంసారమంతా ఒక గోళం అన్నాడటాతడు. 
అయితే కావచ్చుకాని, మాది మాత్రం అంతా గందరగోళం అన్నాడటీతడు. 


“తెలుగు” వేరు, “ఆంధ్రం” వేరా అన్నాడటాతడు 
అప్పుడేమో కాని, ఇపుడు మాత్రం అయ్యేట్టున్నాయి వేర్వేరు అన్నాడటీతడు. 


లన్‌కు రొమాన్స్‌కు తేడా ఏమిటన్నాడటాతడు 
పెళ్ళాడక పూర్వపుది రొమాన్స్‌, పెళ్ళాడిన పిదపది లవ్‌ అన్నాడటీతడు. 


“రాంరాం జస్నా” అన్నాడటాతడు 
“పరాయి మాల్‌ అప్నా” అన్నాడటీతడు. 


మా ఆవిడ ప్రతిదానిపై 'కసురు”, “విసురు” అన్నాడటాతడు 
మీ ఆవిడే ఇంకా నయం, మా ఆవిడ మరీ ముసురు, పిసురు, కొసురు అన్నాడటీతడు. 


నాది చాలా “కన్నింగ్‌” అన్నాడటాతడు. 
నీదే ఇంకా నయం, నాది కన్నింగ్‌తో పాటు రన్నింగ్‌, తన్నింగ్‌, స్పిన్నింగు కూడా అన్నాడటీతడు. 


మాదెన్నటికీ తయారు కాదు అన్నాడటాతడు 
మీదే నయం, మాదన్నిటికీ అంతటికీ 'భోజనం తయారు” లా రెడీమేడ్‌ అన్నాడటీతడు. 


86 భావోక్తులు 


మాది తోడంటే తొడకోసుకుంటుందన్నాడటాతడు 


మీదే నయం, మాది (ప్రతీదానికీ 'నో ఓటు,” “గగుర్పాటు” అన్నాడటీతడు. 


నాది చాలా “మోటు” సార్‌ ! అన్నాడటాతడు. 
నీదే నయం, నాది “బూటు” కూడా అన్నాడటీతడు. 


మా ఇంటి చుట్టూ న్ఫుగాలే అన్నాడటాతడు. 
మీఇల్లే నయం, మా ఇంటి నిండా అవే అన్నాడటీతడు. 


మాది వట్టి 'గొప్పల్లి' అన్నాడటాతడు 
మీదే నయం, మాది 'అప్పుల్లి, తప్పుల్లి, రొప్పుల్లి కూడా అన్నాడటీతడు. 


మావాడు వట్టి “లండు” అన్నాడటాతడు. 
మో వాడే నయం, మా వాడు “బండు” కూడా అన్నాడటీతడు. 


మా వాడు వట్టి అవధాని అన్నాడటాతడు 
మో వాడే నయం, మా వాడు వట్టి ధ్వని అన్నాడటీతడు. 


నమూ ఆవిడ నంటకు ప్రసిద్ది అన్నాడటాతడు. 
మీ ఆవిడే నయం, మా ఆవిడ తంటకు అన్నాడటీతడు. 


పొద్దస్తమానం “నేను”, “నేను” అంటాడు నూ వాడు అన్నాడటాతడు 
మో వాడే నయం, మా వాడు “నేనే”, “నేనే” అంటాడన్నాడటీతడు. 


మాది అదేపనిగా “అలుగుల్లి” అన్నాడటాతడు 


మీదే నయం, మాది అస్తమానం 'గులుగుల్లి”, 'సణుగుల్లి' కూడా అన్నాడటీతడు. 


మాది ప్రతిదానికీ 'ఒప్పుల్లి” అన్నాడటాతడు 
మీదే నయం, మాది (ప్రతిదానికీ 'రొప్పుల్తి' కూడా అన్నాడటీతడు. 


మాది ప్రతి దానికీ తప్పుల్ది అన్నాడటాతడు 
మీదే నయం, మాది (ప్రతి దానికీ దెప్పుల్లి కూడా అన్నాడటీతడు. 


మాది అన్నీ అట్టే చెప్పేస్తుందన్నాడటాతడు 
మీదే నయం, మాది అన్నీ అట్టే ఒప్పేస్తుందన్నాడటీతడు. 


డా॥ వెల్లాల కొండలరావు 


87 


నూవాడు పక్కా “లంగా” అన్నాడటాతడు 

మీ వాడే నయం, మా వాడు దొంగ కూడా అన్నాడటీతడు. 

మా వాడు వట్టి పండితుడు అన్నాడటాతడు 

మీ వాడే నయం, మా వాడు పచ్చి సుండితుడు కూడా అన్నాడటీతడు. 

మాది వట్టి మూలకు పడ్డ ముసల్ది అన్నాడటాతడు 

మీదే నయం, మా ఇంట్లో అదే ఇంకా అసల్లి మా పీకల్లి అన్నాడటీతడు. 
oe > > 


అతడు చాలా మోటు అన్నాడటాతడు 
అతడే నయం, ఇతడు మోటుతోపాటు సాపాటు అన్నాడటీతడు. 


మా ఆవిడ తిరుగాడి” అన్నాడటాతడు 
మీ ఆవిడే నయం, మా ఆవిడ మెరుగాడి కూడా అన్నాడటీతడు. 


మా వాడు మొండి అన్నాడటాతడు 
మీ వాడే నయం, మా వాడు తేలుకొండి అన్నాడటీతడు. 


మూ ఆవిడ పండితురాలు అన్నాడటాతడు 
మీ ఆవిడే నయం, మా ఆవిడ పిండితురాలు అన్నాడటీతడు. 


నూ వాడు మోసగాడు అన్నాడటాతడు 
మీ వాడే నయం, మా వాడు సీసగాడు కూడా అన్నాడటీతడు. 


మీ ఆనిడ నంట బాగా చేస్తుందట గదా? అన్నాడటాతడు 
అందుకే కదా ఎప్పటికీ పొయ్యిఆరదని నా మంట అన్నాడటీతడు. 


మీ ఇంట్లో ఏది అరుగు, ఏది మరుగు అన్నాడటాతడు 
అరుగు లేదు, మరుగు లేదు, అంతా మురుగ అన్నాడటీతడు. 


మీ ఇంట్లో రామాయణం జరుగుతుందా భారతమా? అన్నాడటాతడు 
ఎప్పుడూ భారతమే, ఎప్పుడో ఒకపుడు రామాయణం అన్నాడటీతడు. 


ఏమిటి అలా చూస్తున్నావు అందిట ఆవిడ, తదేకంగా తనవైపే చూచే ఒకతనితో. 
సొమ్ములు (రొమ్ములు) బాగుంటే అన్నాడటాతడు. 
వస్తాడు ఆగు, నా మగడు తీస్తాడు నీ దమ్ములు అందిటావిడ. 


88 భావోక్తులు 


మూ ఇంట్లో తెగ ఆరాటాలు అన్నాడట ఆతడు 
మీ ఇల్లే నయం, మా ఇంట్లో తెగ పోరాటాలు అన్నాడటీతడు. 


మాది వట్టి 'కొప్పుల్లి అన్నాడటాతడు 
మీదే నయం, మాది 'దప్పుల్లి' కూడా అన్నాడటీతడు. 


మాది వట్టి “పెబ్బెల్టి” (గొప్పలు చెప్తుకోనడం) అన్నాడటాతడు 
మీదే నయం, మాది (ప్రతిదానికీ “రుబ్బుల్లి” కూడా అన్నాడటీతడు. 


మాది వట్టి “వాదుల్లి” అన్నాడటాతడు 
మీదే నయం, మాది 'బాదుల్లి” కూడాఅన్నాడటీతడు. 


మావాడు 'మీసాలి రాయుడన్నాడటాతడు. 


మీ వాడే నయం, మావాడు మోసాల, సీసాలరాయుడు కూడా అన్నాడటీతడు. 


మాదెప్పటికీ ఓ మెట్టెక్కి మాట్లాడతుందన్నాడటాతడు 
మీదే నయం, మాది చెట్టెక్కి అన్నాడటీతడు. 


మాదానికి ప్రతీదీ గొట్టే అన్నాడటాతడు 
మీదే నయం, మాదానికి ప్రతీదీ ముట్టేనన్నాడటీతడు. 


మాది అదే పనిగా అందరితో మాట్లాడుతుందన్నాడటాతడు 
మీదే నయం, మాది అందరితో అదే పనిగా పోట్టాడుతుందన్నాడటీతడు. 


మాది “రంకుల్లి అన్నాడటాతడు. 
మీదే నయం, మాది 'బొంకుల్లి, 'మంకుల్లి' కూడా అన్నాడటీతడు. 


మాది వట్టి 'వగలిదన్నాడటాతడు. 
మీదే నయం, మాది అదే పనిగా “'నగల్లి” అన్నాడటీతడు. 


నూది వట్టి “తిండిపోతు” అన్నాడటాతడు 
మీదే నయం, మాది 'మండిపోతు” కూడా అన్నాడటీతడు. 


నూ బియ్యంలో అన్నీ రాళ్ళే అన్నాడటాతడు. 
మీవే నయం, మావి రాళ్ళల్లోనే బియ్యం అన్నాడటీతడు. 


మా పాలల్లో అన్నీ నీళ్ళే ? అన్నాడటాతడు. 
మీవే నయం, మావి నీళ్ళల్లోనే పాలు అన్నాడటీతడు. 


లల లీ 
ళం ళం భం 


డా॥ వెల్లాల కొండలరావు 


89 


ఈసారి పంటలు తక్కున సండాయన్నాడట నంటవానితో యజనూని 
అది నా అదృష్టం సార్‌ అన్నాడట వంటవాడు. 

ఎందుకన్నాడట యజమాని 

ఇక నా వంటలు తక్కువే కదా సార్‌! అన్నాడట వంటవాడు. 


నాకు ఒక మంచి అద్దె ఇల్లు చూడవయ్యా అన్నాడట ఒక బంట్రోతుతో ఒక యజమాని. 
ఒకటుంది సార్‌! రూఫొక్కటే లేదు కాని ఇల్లంటే ఇల్లా! మీరు సరేనంటే నొక్కుతాను ఆ 
ఇంటి 'బెల్లు', మనకే అది 'చెల్లు' అన్నాడటాబంట్రోతు. 


“స్టేట్‌ అంటే ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్ధిని. 

అపుడేమిటో కాని, ఇప్పుడు మాత్రం ఒక “ఎస్టేట్‌, పరిపాలకులు ఎంతంటే అంత 
దండుకోవడానికి ఒపెన్‌గేట్‌ అన్నాడట విద్యార్థి 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 

'సిద్దాంతిమంటే ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థిని. 


మా సార్లల్లో రోజూ అదే పనిగా సాగే అదొక ఎడతెగని రాద్దంతం అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


ఫెడరేషన్‌ అంటే ఏమిటని అడగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్ధిని. 
ఊల్లుల్లు మూట కట్టు లాంటి ఒక రాష్ట్రాల పడికట్టు అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


'నాగరీకతి అంటే ఏమిటని అడగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థిని. 
నగరీకతకు దీర్భం అన్నాడట విద్యార్థి. 

యి ఇ 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


సెక్యులరిజం' అంటే ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థిని. 
ఇంట్లో 'కమ్యూనలిజం', బైట “కాస్మోపోలిటనిజం” బోధించే Opportunism అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


'సోషలిజనుంటే' ఏమిటని అడగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థిని. 
తనది కానిది తనదనుకునే మిథ్యాభావం, ఎండమావి భావం అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


రాజ్యాంగం అంటే ఏమిటని అడగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థిని. 
అది అట్ట ఒక్కటి తప్ప అసలు పోల్చుకోజాలని అనేకానేక మార్పులకు గురయిన ఆదర్శాల, 


90 భావోక్తులు 


ఆశయాల గుట్ట, పుట్ట, చిట్టా అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


“ప్లానింగ్‌ అంటే ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థిని. 

Measure తప్ప Treasure లేక ఊగుతూ సాగుతూ అదేదో జరుగుతుందనుకునే అదొక 
పరిపాలకుల (డ్రీమింగ్‌ స్కీమింగ్‌ అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


ఒకప్పటి 'రాచరికానికి' ఇప్పటి “ప్రజాస్వామ్యానికి” తేడా ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు 
ఒక విద్యార్ధిని. 

“పేర్లులోనే తేడా కాని “షేర్లలో, 'గీర్లులో (లాగుడు) తేడా లేదన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


“అవినీతి అంటే ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థిని. 

'అది' “ఇది' అని విచక్షణ లేకుండా అంతటా అందరి వద్దా వారి వారి అత్యవసరాలను బట్టి 
వసూలు చేసికొనే అదొక నీతి, రీతి అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


'సంస్కారనుంటే' ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థిని. 
అప్పుడేమిటో కాని ఇప్పుడు మాత్రం అదొక సారం లేని బేరం అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


“ఎంబిఏ” అంటే ఏమిటి అని అడిగాడట ఒక పర్యచేక్షకుడు ఒక విద్యార్థిని. 

సి.ఇ.ఓ కాకపూర్వమే ని.ఇ.ఓ అయినంత, పట్టా రాక పూర్వమే పట్టా వచ్చినంత వెలితి పడే 
అదొక మిధ్య లాంటి విద్య అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


నానుపక్షాలవారంటే ఎవరన్నారట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 

ఇంట్లో “అమీర్లలా” బ్రతికి, బైట “గరీబుల” గురించి అదే పనిగా మాట్టాడేవారన్నాడట 
విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 

ప్రిన్సిపాల్‌ అంటే ఎవరన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 

అపుడేమోకాని ఇపుడుమా(త్రం మా పాల్‌ (౧౭|) లాంటి సార్లకు ప్రిన్స్‌ అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


డా॥ వెల్లాల కొండలరావు 91 


హెడ్‌నూస్తార్‌ అంటే ఎనరన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
అపుడేమోకాని ఇపుడుమాత్రం హెడ్డు లేని సార్లకు ఆతడే అహెడ్‌ అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


మధురానికి నుథిరానికి తేడా ఏమిటన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
మొదటిది 'వాగుబోతు'కు చెందింది, రెండవది “త్రాగుబోతు” కు అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 

రిజర్వేషన్‌ అంటే ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 

ఫ్యూచర్‌ డిజర్వేషన్‌కు ఇపుడు కల్పించే ప్రిజర్వేషన్‌ అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 

టీచర్‌ అంటే ఎవరు అని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
అపుడేమోకాని ఇపుడుమా(త్రం పట్టుకుంటే విడవని లీచర్‌, బ్రీచర్‌ అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 

పల్లెటూరు బాగా, పట్టణం బాగా? అని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
అచటున్నప్పుడు అది, ఇచటున్నప్పుడు ఇది అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 

గురువంటే ఎన్వరు అని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 

అప్పుడేవరో కాని, ఇపుడు మాత్రం విద్యార్థుల పాలిటి విద్యా కరువు, బరువు, అర్థంకాని 
అచ్చెరువు అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 

జ్ఞానానికి ధ్యానానికి తేడా ఏమిటన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 

జ్ఞానం (బతకడడానికి, ధ్యానం వెదకడానికి చెందింది అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


మనిషికి మానవునికి తేడా ఏమిటన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
ఆకారానికి ఆత్మకున్న తేడా అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 

లక్ష్మికి సర్వస్వతికి తేడా ఏమిటన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
లక్కుకు, బుక్కుకున్న తేడా అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


92 భావోక్తులు 


అతిశయోక్తంటే ఏమిటన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
(బ్రతుకు దెరువు కొరకు (బ్రతుకుదెరువు కలవానికి కొట్టే బాక, పట్టేకాక అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


సిద్దాంతి అంటే ఎవ్వరు అన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
అనుకున్నది సిద్దించే వరకు విడవని రాద్దాంతి అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


'నాగరీకతకీ” 'నగరీకతకీ తేడా ఏమిటన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో 
“అచ్చ బంగారానికి” కేటు 'బంగారానికి' ఉండే తేడా అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


“ఇంగ్లండ్‌ -ఇంగ్రీషుకి, “ఇండియన్‌ - ఇంగ్లీష్‌కి తేడా ఏమిటన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక 
విద్యార్థితో 

'మేన్‌కి, 'సబ్సిడియరీకి' ఉన్న తేడా అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


ఇండియాకు, “ఇండియా” అనే ఎందుకు పేరు పెట్టారన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక 
విద్యార్థితో. 

ఇంకొకటి పెడితే, ఇంటిల్లి పాదీ అదంటే ఇది, ఇదంటే అది అని పోట్టాడతారని అన్నాడట 
విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


“బహురూపులవాళ్ళు” అంటే ఎవరు అని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
ఒకప్పటి వారు నాకు తెలుసు, కాని ఇప్పటివారి గురించి ఎవరైనా రాజకీయులతో అడిగి 
తెలుసుకోవడం మంచిది అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


కల్చర్‌ అంటే ఏమిటి అన్నాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 

ఒకప్పుడీ దేశంలో ఇంటింటా అదే మొదటిది, ఇపుడు మాత్రం అదే ఆఖరుది అన్నాడట 
విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


డా॥ వెల్లాల కొండలరావు 93 


నిశ్వవిద్యాలయాలంటే ఏమిటి అని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
ఒకప్పుడేమిటో కాని, ఇపుడు మాత్రం ఎడతెగని విచ్చలవిడులకు, వియ్యాల వేటగాళ్ళకు 
అదొక నిలయం, వినోదాలయం అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


సచివాలయమంటే ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 

రూల్చిక్కువ, రూలింగ్‌లు తక్కువ, పరిపాలకులెక్కువ పరిపాలనలు తక్కువకు నిలయం 
అన్నాడట విద్యార్థి. 

భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


నిలువలంటే ఏమిటని అడిగాడట ఒక పర్యవేక్షకుడు ఒక విద్యార్థితో. 
విలువైనవే కాని వీలు కానివని, వదిలేసేటివి అన్నాడట విద్యార్థి. 
భేష్‌! భేష్‌! అన్నాడట పర్యవేక్షకుడు. 


94 భావోక్తులు 


Dr. V. Kondal Rao is basically an educa- 
tionist, known for his pioneering mind 
and promotinal drive and initiative. He 
has been the Principal and architect of 
many higher educational institutions in 
Andhra Pradesh. 

The last and the last but one positions 
that he held in the State of Andhra 
Pradesh were Director, Telugu Academy 
_ 7” \ and Joint Director, Higher Education. 


Left an indelible mark wherever he worked, whatever positions 
he held. 

Dr. Rao is an educationist by profession, a poet by vocation. He 
writes and translates in English, Urdu, Hindi and Telugu. Has to 
his credit many original works and translations which are widely 
read, admired and appreciated. 

He is a member of the Poetry Society of India and Poetry Society 
of Hyderabad. 

Has been awarded the best translation award from Telugu 
University, A.P. 

Is the recipient of Honorary Doctorate, D.litt. from the Telugu 
University, A.P. and the World Academy of Arts and Culture, 
California. The recipient of Michael Madhusudhan Dutt Award, 
Calcutta. 

Attended International Poets Meets held at Bangkok and 
Istanbul. Visited U.S.A., U.K., Japan, Turkey, Thailand and 
Singapur. 

He is a freelance writer, whose forte is depth of thought, keen 
observation, absorption and penetration. He has a very keen eye 
for men and matters. 

He has to his credit 20 books, authored, translated and edited in 
English, Telugu, Urdu and Hindi. 

Former Vice President, Poetry Society of Hyderabad. 

Presently, Hon. Chairman, Viswanatha Sahitya Peetham, A.P., 
Vice-Chairman, Forum for Higher Education, Hyderabad. 

Life Member, Indian Instt. of Public Admn., Delhi. 

Founder Editor of Business Vision, a business and management 
quarterly journal. 

Founder Editor of JAYANTHI, a literary quarterly journal. 
Dr.Rao hails from Karimnagar district of Andhra Pradesh, India. 
Born in 21st July 1932. Married to V. Nirmala. Blessed with one 
Son and two daughters. Resides at 215, My Home Madhuban 
Apartments Srinagar Colony, Hyderabad, A.P. India, Pin: 500 073. 
Can be contacted on Ph. 23396358, 9848195959, 

E-mail: vkrao@sncps.com, krvelchala2012@gmail.com. 


